సుగుణానరిద స్వామీ 


ఖారతీయ ధర్యం 


ప్రతి ఒక్కరూ తెలుసుకోవల్సిన ధర్మం 


సంకలన కర్త: 
శ్రీశ్రీశ్రీ స్వామి సుగుణనంద 


సర్వ హక్కులు - ప్రతి భారతీయుడిది. 


శ్రీ సుగుణానంద స్వామి 
డోర్‌ నెం. 3-2-77, 
చెజువు సెంటర్‌, 
విద్యాధరపురం, 
విజయవాడ-520 012. 


ప్రింటింగ్‌ ప్రెస్‌ అడ్రస్సు : 

శ్రీ శంకర గ్రాఫిక్స్‌ 

గాంధీనగర్‌, విజయవాడ. 

సెల్‌ : 9848096237, 7780633256 


ఆగ భారతీయ ధరం —~ 


ముందు మూట 


భారతీయ ధర్మం మరిచిపోయి విదేశీ ధర్మాలకి 
అలవాటు అవుతున్నారు మన భారతీయులు. ఇలాంటి జ) 
సమయంలో శ్రీ సుగుణానంద స్వామిగారు భారతీయ ధర్మం 


అని ఈ పుస్తకం వ్రాయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఓ 
మన భారతీయ ధర్మాన్ని అందరికీ అందజేయాలన్న వారి సంకల్పం సిద్ధించాలని 


ఆశీర్వదిస్తున్నాను. 


ఈ పుస్తకంలో నవభారత నిర్మాణం 16 సంస్కారాలు 4 ఆశ్రమ ధర్మాలు చాలా 
బాగా వివరించారు. నవభారత నిర్మాణాన్ని నిజంగా మనం పాటించినట్లయితే నూతన 
భారతదేశాన్ని మనం చూడగలుగుతాము. అలాగే గృహస్థ ధర్మం ఒక్క గొప్పతనం 
చాలా గొప్పగా వ్రాశారు. వారు ఇలాంటి పుస్తకాలు మరెన్నో వ్రాయాలని కోరుతూ నేను 
నిత్యము కొలిచే ఏడుకొండల వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని 
శ్రీ వేంకటేశ్వర స్వామిని వేడుకుంటున్నాను. 


ఇట్లు 
శ్రీమాన్‌ శ్రీ తాళ్ళపాక హరినారాయణ స్వామి 
అన్నమయ్య స్వామి వారి 
12వ వంశీకులు - తిరుమల 


వా. భారతీయ ధర్మం ——ఇ 


ఇయుందు మూట 


" శ్రీ సుగుణానంద స్వామి వారు వ్రాసిన “భారతీయ ధర్మం” 

| పుస్తకము భారత దేశానికి ఒక జ్యోతిలా వెలిగి మరుగై 
మసకబారిన సనాతన ధర్మాన్ని వెలుగులోకి తెచ్చి మానవాళికి 
మళ్లీ పరిచయం చేస్తున్న ఈ గొప్ప కార్యం సఫలం కావాలని 
ఆ భగవంతునిని ప్రార్థిస్తున్నాను. “భారతీయ ధర్మం” ఈ 
పుస్తకాన్ని నేను చదివాను. భరతదేశ పూర్వ వైభవం గుర్తుకు 
వచ్చింది. మేము విదేశీయులము అయిన మా పూర్వీకులు భారతీయులే భరతదేశం 
మీద గౌరవంతో ప్రతి సంవత్సరం వస్తుంటాను. భారతదేశం మీద గౌరవంతోనే సన్యాసం 
స్వీకరించాను. ఇక్కడ సంప్రదాయాలు, సంస్కృతం, యోగులు, వేదాలు, శాస్త్రాలు అంటే 
మాకు చాలా ఇష్టం. నవంబర్‌, 2016లో మేము భారతదేశం వచ్చినప్పుడు మా మిత్రులు 
మార్త, సత్యనారాయణ, కొండగట్టు శబరి వనాశ్రమములో ఉన్నాము. అక్కడికి 
శ్రీ సుగుణానంద స్వామి గారు వచ్చారు. సత్యనారాయణ స్వామీజీని పరిచయం చేసారు. 
వీరు ప్రతి సంవత్సరానికి ౩ నుండి 6 నెలలు హిమాలయాలలో ఉంటారు. మంచి 
సాధకులు అని పరిచయం - చేసారు. నేను స్వామీజీ మాట్లాడుకుంటున్నాము. స్వామీజీ 
చేతిలో డి.టి.పి. చేసిన ఈ పుస్తకం ఉంది. స్వామీజీ మా చేతికి ఇచ్చి ఇది ఒకసారి 
చదవండి అని చెప్పారు. నేను సత్యనారాయణ గారిని చదవమని చెప్పాను. వారు 
చదువుతుంటే చాలా ఆనందంగా అనిపించింది. గురు ప్రార్థన, 16 సంస్కారాలు, నవభారత 
నిర్మాణము, యజ్ఞాల గురించి చాలా బాగా వ్రాశారు. నేను భారతదేశానికి ఏదో జ్ఞానం 
కావాలి అని వస్తున్నాను. ఆ జ్ఞానం దొరికింది అనిపించింది. 16 సంస్కారాలు మనం 
పాటించినట్లయితే నిజమైన నవభారత నిర్మాణము జరుగుతుంది. భారతదేశ భవిష్యత్తుని 
దృష్టిలో పెట్టుకొని ఈ పుస్తకం వ్రాసినందుకు అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నాను. 


ఇట్లు 
శ్రీశ్రీశ్రీ స్వామి సత్య కామనంద సరస్వతి 
పీఠాధిపతులు, పరమేశ్వరీ ఆనంద నిలయం ఆశ్రమము 
బ్యూ క్లైమేట్‌, న్యూవెల్లి, (ఫ్రాన్స్‌, మారిషస్‌ 
00230-6178543, 00230-59451743. 


ఖు 


ర షై భాయ భర్తా 


సందే ఈము 


శ్రీ సుగుణానంద స్వామి వారు వ్రాసిన “భారతీయ 
ధర్మం” నూతన ధర్మాన్ని నిలబెట్టే ఒక యజ్ఞం తలపెట్టినట్లుంది. |. 
నశించే ధర్మాన్ని క్రొత్త హంగులతో మానవ లోకానికి 
అందించుటకు చేసే ఈ ప్రయత్నం అమోఘం, ఆనందం, || 
చిన్న వయస్సయినా వయస్సుకు మించిన అనుభవంతో 
“భారతీయ ధర్మం” అనే ఈ అమూల్య గంథం మనకు 
అందించడం భారతీయులు చేసుకున్న పూర్వజన్మల సుకృతంగా భావించుచున్నాను. 


శ్రీ సుగుణానంద స్వామి వారు తన ఇతర రచనలలో తన అనేక ఆశ్రమాల 
సందర్శన, హిమాలయాలలోని గుహలలో ధ్యాన సాధన, మానవాళి హితానికై అన్వేషణ 
మొదలగు అనుభవాలను గమనంచినట్లయితే తన జీవిత పరమార్థం మానవాళి ఉద్ధరణే 
అని అవగతమవుతుంది. తను నిత్య అన్వేషిగా చెప్పకనే చెప్పుచున్నారు. ఏదేమైనా 
స్వామిగారి ఈ ప్రయత్నం భారతీయ సాంప్రదాయాన్ని తట్టి లేపినట్లుంది. 


(AD 


గన 
ఇట్లు 
మార్త సత్యనారాయణ 
(౧610. B.C. Welfare Officer MA) 
అయ్యప్ప ఉపాసకులు, గురుస్వామి 


శబరివనం ఆశ్రమం, కొండగట్టు, జగిత్యాల జిల్లా. 


సెల్‌: 96189 60603. 


01. 


02. 


083. 


04. 


05. 


06. 


07. 


విషయ సూచిక 
DOES: si nT ETAL తనున్న? 3 
గురు ప్రార్థన............2 222220 లలల లలల లలల లల లలల జల లలల జలజల 4 
నా మాటి అ షం తపప న వివ కతా తతి అనవా పత 5-6 
నవభారత నిర్మాణ es es లతలు లు లల? 7-11 
యపము వివరణ అ TET TT ERR 12- 28 
SETTER EO OE 29 - 87 
ఆశ్రమ ధర్మం........ ౬౬24౬00020000 128 


అంకితం 
మన మానవ జన్మకి మొదటి బంధము ఆశ, చివరి బంధము గురువు. అజ్ఞానాన్ని 
తొలగించి జ్ఞానాన్ని పెంపొందించే నా గురువు దేవులు, భగవాన్‌ శ్రీ రమణ మహర్షి 
గారు. సూక్ష్మ శరీరధారణతో నాకు జ్ఞానభోద చేస్తున్న పరమాత్మ స్వరూపులు వారి 
పాదపద్మములకి ఈ పుస్తకం అంకితం చేస్తున్నాను. 


భగనాన్‌ శ్రీ రనుణ నుహర్సి గారు శ్రీ అక్క మువోదేని గారు 


భారతీయ ధర్మం 
గురు ప్రార్థన 


ఓ గురుదేవా సమయం గడిచిపోతుంది. జీవితం మళ్లీ రానంటుంది. అడుగు 
వేయలేని బంధము, చాలీచాలని జ్ఞానం ఏదో అర్థంకాని తపన నన్ను నిలువునా ముంచేసే 
ఆశలు, కలలు కంటూ, రాగద్వేషాలతో నిండిపోతున్న గమ్యం అంటే ఏమిటి?. 


ఆశల కోసమేనా, భక్తి, ముక్తి కోసం కాదే! ముక్తి అనే తపన ఎక్కడుంది అని నా 
మనస్సును ప్రశ్నిస్తే జవాబు రాదే. సమయం గడిచిపోతుంది. మాయకు బానిసనై 
పోతున్నాను. మాయతో ఉంటూ, మాయను ఎలా జయించాలిరా, ఈశ్వరా! 


పరమాత్ముని కొరకు తపన పడుతున్న, తల్లడిల్లుతున్న సమయంలో నన్ను నిద్రలేపి, 
అక్షరజ్ఞానంలేని నాకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించారు. హిమగిరి శిఖరం ఎక్కించారు. 
ఎందరో మహర్షులు, యోగులు కలిసే అవకాశాన్ని కల్పించారు. ఇంత జ్ఞానాన్ని 
అందించినా నా గురుదేవులు పరమాత్మ స్వరూపులు ఎన్ని జన్మలు ఎత్తినా వారి రుణం 
తీర్చుకోలేనిది. మీ పాదాల ధూళిని నా నుదుట విభూది రేఖలు రాసుకొని నిత్యం మీ 
నామ స్మరణతో ఈ నా జన్మ మీ పాదాలకి అంకితం చేస్తున్నాను. 


అలాగే కేదార్‌నాథ్‌లో బ్రహ్మ గృహవద్ద దర్శనం ఇచ్చి ఆధ్యాత్మిక దారిలో నాకు 
తోడు ఉంటున్న గురు సమానులైన మాత రేణుకగారి పాదపద్మములకు నా హృదయ 
పుష్పాలను అర్పిస్తున్నాను. 
ఇట్లు 
ఓ సత్య అన్వేషి 


ర నాాా. భారతీయ ధర్శంాోోోాాాతా 
నామాట 


మన భారతదేశంలో ఉన్న వారందరిదీ బుషి సాంప్రదాయం. అలాంటి మనకి 
ఇప్పుడు మన సాంప్రదాయం తెలియదు. మన భారతీయ సాంప్రదాయం మారువున 
పడిపోయింది. ఎందువల్ల అంటే మన భారతదేశాన్ని బ్రిటీషు వారు 200 సంవత్సరాలు 
పరిపాలించారు. బ్రిటీషు వారు మన భారత దేశానికి వచ్చిన తరువాత వారు చేసిన 
మొట్టమొదటి పని మన వేద పాఠశాలలు తీసివేసి వారి ఇంగ్లీషు స్కూళ్ళు స్థాపించారు. 
అలాగే మన సాంప్రదాయాలను, మన మనోభావాలను దెబ్బతీశారు. ఎదిరించే శక్తిలేక 
బానిసలుగా (బ్రతికాము. మన భారతీయుల కళ్ళ ముందే మన గ్రంథాలయాలను 
కాల్చివేశారు. మన పూర్వీకులు అందించిన జ్ఞానాన్ని అగ్నికి ఆహుతి చేశారు. కాశీలోని 
గ్రంథాలయము 2 నెలలు కాలుతూనే ఉన్నది. అంటే అందులో ఎన్ని గ్రంథాలు ఉండి 
వుంటాయి. మన భారతీయ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సాంప్రదాయాలను కోల్పోయేలా చేశారు. 
లేకపోతే ఈరోజు ప్రపంచంలోనే మనదేశం ముందు వుండేది. ఎలా అని నన్ను 
ప్రశ్నించవచ్చు. మన భారతదేశంలో జన్మించిన ఒక్కొక్కమహర్షి 100 మంది సైంటిస్టులతో 
సమానం. ఉదాహరణకి మహర్షుల పేర్లు చెబుతున్నాను. 


అగస్య మహర్షి : ఈనాటి వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఆరోజే మనకి 
వాతావరణం కాపాడుకొనే విధానం అందించారు. పూర్తి వివరణ 16 సంస్మారాలతో 
రాశాను. 


చెరక మహర్షి : కేదార్‌నాథ్‌లో పరిశోధన చేసి ఆయుర్వేద శాస్తం మనకు 
అందించారు. ఈనాటి సైన్స్‌ కన్నా అడ్వాన్స్‌గా అందించారు. ఈనాటి సైన్స్‌ ద్వారా 
(గ్రహాలు వున్నాయి అని కనుక్కొని రాకెట్‌ ద్వారా గ్రహాలలోకి వెళుతున్నారు. వేల సంవత్సరాల 
క్రితమే జెమిని మహర్షి మరియు ఇంకొందరు మహర్షులు కలిసి గ్రహాలమీద పరిశోధన 
చేసి గ్రహాలు వున్నాయి అని, గ్రహాల ప్రబావం మానవుని మీద ఏవిధంగా ఫలితాలు 
ఇస్తున్నాయి అని పరిశీలించి జ్యోతిష్య శాస్త్రాన్ని రచించి మనకు అందించారు. భూమికి 
ఆకర్షణ శక్తి వుందని న్యూటన్‌ సైంటిఫిక్‌గా నిర్జారించాడు. వేల సంవత్సరాల క్రితమే 
భూమికి ఆకర్షణ శక్తి ఉందని తెలిసి మహర్షులు ధ్యానం చేసేటప్పుడు జింక చర్మము, 
పులి చర్మము వేసుకొని ధ్యానం చేసేవారు. ఈరోజు ప్రపంచం మొత్తం యోగా చేస్తున్నారు. 
పతంజలి మహర్షి 2 వేల సంవత్సరాల క్రితమే ఈరోజు జరగబోయేది దృష్టిలో పెట్టుకొని 


C9 sles? TO ©) 


శ ని భారతీయ ధర్మం న్‌ న న 
యోగశాస్త్రాన్ని రచించాడు. ఈరోజు సైన్స్‌కి అందని విధంగా మనకి రచించి ఇచ్చాడు. 
ఏ విధంగా అని నన్ను ప్రశ్నించ వచ్చు. ఈనాటి సైన్స్‌ మొత్తం పరికరాలపై ఆధారపడి 
ఉంది. ఎలా అంటే ఈరో సా ఒక స్త్రీ గర్భధారణ చెందిందా! లేదా! అని తెలుసుకోవాలంటే 
(్రైగ్నెన్స్‌ కిట్‌ తీసుకువచ్చి స్తీ స్త్రీ యూరిన్‌ ఒక్క డ్రాప్‌ వేస్తారు. మూడు ఎగర్రగీతలు వస్తే 

ప్రెగ్నెన్స్‌ కన్‌ఫార్మ్‌ లేకపోతే రెండు ఎర్రగీతలు వస్తే ప్రెగ్నెన్స్‌ కాలేదు అని నిర్ధారిస్తారు. 

మన భారతీయ యోగశాస్తంలో | స్తీ చెయ్యి నాడి పట్టుకొని ప్రెగ్నెన్స్‌ అవునా, కాదా అని 
చెబుతారు. ఇలా మహర్షుల వివరణ తెలుపుకుంటూ “పోతే (గంథాలు సరిపోవు. ఇంతటి 
జ్ఞానాన్ని బ్రిటీషు వారు వచ్చి వారి పరిపాలనలో 200 సంవత్సరాలు గడిచిపోయాయంటే 
రెండు, మూడు తరాలు గడిచిపోయినట్లు. ఉన్న గ్రంథాలను దహనం చేశారు. అక్కడక్కడ 
దొరికిన గ్రంథాల ద్వారా మన వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మ సూత్రాలు, భగవద్గీత 
మళ్ళీ మనకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మనం విదేశీ సాంప్రదాయాలకు 
అలవాటు పడిపోయాము. కాబట్టి మన సాంప్రదాయాలను మనం పట్టించుకోవడం 
లేదు. మన సాంప్రదాయం ప్రపంచంలోని ఉన్నతమైన సాంప్రదాయం మనది. 
ప్రపంచంలోని మన భారతదేశాన్ని ఆధ్యాత్మిక జ్ఞానపీఠం అంటారు. ఈరోజు కూడా 
దేశవిదేశీయులు మన భారతదేశానికి వచ్చి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని స్వీకరిస్తున్నారు. 
బుషికేష్‌లో, హిమాచల్‌ప్రదేశ్‌లో, కన్యాకుమారిలో, కాశీలో, పుట్టపర్తి సాయిబాబా, 
జగ్గి వాసుదేవ్‌, రవిశంకర్‌, రామ్‌దేవ్‌ బాబా, స్వామి దయానంద మొదలైన వారిని 
చూసినట్లయితే విదేశీయులు ఆధ్యాత్మిక జ్ఞానం కోసం ఇప్పటికీ తిరుగుతూనే ఉన్నారు. 
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చరిత్రలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మన సాంప్రదాయాన్ని 
మన 16 సంస్మ్కారాలని మళ్ళీ మనం ప్రారంభిస్తాము, పాటిస్తాము, పాటించి బ్రహ్మజ్ఞానులకు 
జన్మనిద్దాము. మన సాంప్రదాయాలను కాపాడుకుందాం. ఈ పుస్తకాన్ని చదివి ఏ 
ఒక్కరైనా 16 సంస్కారాలు పాటించినా, సంసార నియమాలు పాటించినా మా యొక్క 
ఈ చిన్ని ప్రయత్నానికి ఫలితం లభించినట్లే, 


ట్రై 
ఆత్మీయులు 
శ్రీ స్వామి సుగుణానంద 


(Cy ॥ 10 7x) 


నవభారత నిర్మాణం 


నూతన శరీరాన్ని ధరించే ఆత్మ కొన్ని పాత సంస్కారాలను తీసుకు వస్తుంది. ఈ 
సంస్కారాలు దాని కారణ శరీరం లేక సూక్ష్మ శరీరం ఆత్మయొక్క ఈ జన్మలోని మన 
స్తూల శరీరాన్ని నిర్మిస్తుంది. ఈ కారణ లేక సూక్ష్మ శరీరములో వెనుకటి జన్మల చెడు 
సంస్కారాలు కూడా వస్తున్నట్లయితే మనం ఆత్మ స్థూల శరీర రూపం ధరించకముందే ఆ 
సూక్ష్మ చెడు సంస్కారాల మీద దెబ్బ వేయకపోతే, వాటిని మార్చే ప్రయత్నం చేయక 
పోతే ఆ సంస్కారాలు ఎలాంటివో అలాంటి మానవుడే పుడతాడు. వైదిక ధర్మం ప్రకారం 
నూతన మానవ నిర్మాణాలు చేయటానికి మానవుడు పుట్టక ముందే తల్లి కడుపులో 
వున్నప్పుడే అతని సంస్మానాలు శరీరంలో ఉన్నప్పుడే, ఆ శరీరమే ఈ జన్మకు కారణమైన 
దాని సూక్ష్మశరీరం అంటున్నామో - నవ మానవుణ్ని కనాలనే స్రీ పురుషులు తమ 
స్వభావాల తీవ్రత, బలంచేత కొత్త సంస్కారాలు వేయటానికి ప్రయత్నిస్తారు. నవమానవుని 
పుట్టుక తల్లిదండ్రుల రజస్సు, వీర్యములతో కలుగుతుంది. ఈ రజోవీర్యములే నవమానవుని 
సూక్ష్మ శరీరము, కారణ శరీరమునకు ఆధారమవుతాయి. తల్లిదండ్రుల ఆలోచనలు 
ఎలాంటివో వారి రజోవీర్యములు అలాంటి ఆలోచనలు, స్వభావం కలిగిన సూక్ష్మశరీరం 
గల ఆత్మను తమవైపు ఆకర్షిస్తుంది. పవిత్ర భావాలు గల తల్లిదండ్రుల రజోవీర్యముల 
వైపు సంస్కారాల శరీరము, సూక్ష్మ, కారణ శరీరము ఆకర్షితమవుతుందో, అది పుట్టకముందే 
అతని పూర్వ సంస్కారాలు, అభిరుచులు, స్వభావాలు, అలవాట్ల పైన తల్లిదండ్రుల ద్వారా 
రజోవీర్యముపైన సంస్కారాల దెబ్బ (ప్రభావం) పడుతుంది. దానిచేత పుట్టిన తరువాత 
మానవుని జీవిత గమనం, దిశ, దిక్కుసన్నార్గాన పడుతుంది. అతనిలో పూర్వ సంస్కారాలు 
కొద్దిగా ఉన్నప్పటికీ, తల్లిదండ్రుల శుద్ధ సంస్కారాల వలన నూతన మార్గంవైపు 
లాగబడతాడు. ఇప్పుడిక్కడ ప్రశ్న కలుగుతుంది - ఆలోచనలకు అంత బలం ఉంటుందా? 
అవి తిన్నగా రజోవీర్యములను ప్రభావితం చేసి నూతన జన్మను ధరించే జీవుని పాత 
సంస్కారాలను మార్చగలవా? వైదిక సంస్కృతి తత్వవేత్తలు ఇలాగే భావిస్తారు. అందుకనే 
వారు నూతన జన్మధారణ చేసే జీవుని సంస్కారాల పరిధి చట్రంలోకి దింపుతారు. వారి 
విశ్వాసం ప్రకారం ఎలా విత్తనం లోపల దాని నిర్మాణంలో మార్చుచేస్తే మంచి మొలక 
వస్తుందో, అలాగే ఆత్మ జన్మించక ముందే దాని సూక్ష్మ, కారణ, సంస్కార శరీరంలో 


ఆటా భారీయ ధర్మం —గాఇగా 
తల్లిదండ్రుల శక్తివంతమైన, వేగము గల స్వభావంచేత రజోవీర్యములు సాధనంగా 
మార్చు చేయవచ్చును. అతడు మాతృ గర్భములో 9 నెలల వుంటాడు. ఆమె ప్రతి 
అవయవము నుండి ప్రాణశక్తిని తీసుకుంటాడు. ఆమె హృదయంతో అతని హృదయం, 
ఆమె మెదడుతో అతని మెదడు తయారవుతుంది. ఆ తల్లిని సాధనంగా చేసుకొని పాత 
సంస్కారాలు మార్పు చేయవచ్చును. చెడు ఆలోచనలు ఉంటే వాటిని శక్తిహీనం 
చేయవచ్చును. ఒక కొత్త మానవుని సృష్టించవచ్చును. అందుకనే ఏ సంస్కృతి నలువైపుల 
కర్మల వలలో చిక్కుకొని ఉన్నదో, అదే సంస్కృతి చెపుతున్నది - సంస్మారాల ప్రభావితుణ్ణి 
చేయవచ్చును. తద్వారా ప్రపంచంలో ఒక కొత్త తరాన్ని సృష్టించ వచ్చును. నవమానవ 
నిర్మాణంలో వైదిక సంస్కృతి రెండు రకాలుగా ప్రయత్నించింది. బాలుడు పుట్టక ముందు 
మనం అనుకున్నట్లు చేయగలము. దీనికి ఉపాయము - తల్లిదండ్రులు గర్భస్థ శిశువును 
ఆహ్వానించే ముందు తమ భావాలను బలీయం చేసుకోవాలి. తల్లిదండ్రుల మనోభావాలు 
ఎలా వుంటాయో అలాంటి స్వభావం గల కారణ, సూక్ష్మ శరీరం వారి వైపు లాగబడుతుంది. 
నవమానవ నిర్మాణానికి ఇది మొదటి ప్రయత్నం. దీనికి ఆధారం వంశము రెండవ 
ప్రయత్నం అతనికి సక్రమ వికాసం కలిగే విధంగా పరిశుభ్ర వాతావరణంలో ఉంచడం, 
దానికొరకు ఇతర అనేక సంస్కారాలు కల్పించారు. వైదిక సంస్కృతి కర్మల (వాతను 
(అదృష్టము) ఛేదించరాని కోట అనుకొని జన్మ జన్మాంతరము వరకు దానిలోనుంచి వ్యక్తి 
బయటకు రాలేడనుకోవటం, నొసటి రాతను బట్టి తిట్టుకుంటూ కూర్చోవడమేనను కోవడం 
ఆత్మను అపార్థం చేసుకోవడమే. కర్మల గోడను వైదిక సంస్కృతి ఛేదించరాని గోడ 
అనుకుంటే - ఇంకా ఒక కర్మను అనుభవించనంత వరకు ముందుకు అడుగు వేయటానికి 
వీలుపడదని భావించితే సంస్కారాల పద్ధతిని అమలుపరచే వారే కాదు. కర్మలు 
అనుభవించబడతవి, కానీ సంస్కారాల రూపంలో. ఇందువలన సంస్మారాల ద్వారా 
వాటిని మార్చవచ్చును కూడ. మనం మార్చే సంస్కారాలు పుట్టబోయే అత్మ యొక్క పుట్టిన 
ఆత్మయొక్క పూర్వజన్మ సంస్మారాలను, తల్లిదండ్రుల నుంచి వచ్చిన వంశపారంపర్య 
సంస్మారాలను, పర్యావరణ ద్వారా వచ్చే సంస్కారాలను, నవమానవ నిర్మాణానికి 
అవసరమైన సంస్కారాలను మార్చవచ్చును. తల్లిదండ్రుల సంస్కారాలు కూడా ఒక దీర్భమైన 
వలయంలో పడి తయారవుతాయి. వారు అనేక కర్మలు చేశారు. మంచివి చేశారు, 


Sa 12 ఇ) 


చెడుని చేశారు. వాటి అన్నింటివలన వారి సంస్కారాలు తయారైనవి. వారి ఇష్టము 
ఏర్పడింది. వ్యాపారము (చొరవ) ఏర్పడింది. జీవిత గమన మార్గము ఏర్పడింది. సంస్కార 
పద్ధతి ద్వారా తల్లిదండ్రుల నుండి కోరేది ఏమిటి? వారు ఎప్పుడైనా కొత్త జీవిని ఆహ్వానించ 
దలచితే తమ సంస్కారాలను బలమైనవిగాను, శక్తివంతమైనవిగాను చేసుకోవాలి. తమ 
సంతానాన్ని తమ సంస్కారాల ద్వారా ప్రభావితం చేయగలగాలి. ఒక వ్యక్తి తన వ్యాపారం 
చొరవ ద్వారా రెండవదాని జీవిత పోకడను, తన ఇష్టంతో రెండవవాని ఇష్టాన్ని తమ 
మార్గాన్ని అనుసరించి రెండవదాని మార్గాన్ని తన సంస్కారాల వలన ఇతరుల సంస్కారాలను 
మార్చ గలడు. ఇందులోనే సంస్కార పద్ధతి ద్వారా మానవుని నవనిర్మాణ రహస్యం 
ఇమిడియుంది. 


పైన మేము ఇంత విస్తారంగా వ్రాయవలసిన అవసరం ఎందుకు కలిగిందంటే, 
మనం పునర్జన్మను ఒప్పుకుంటాము. ఆత్మ జన్మజన్మాంతరాల కర్మల బరువును మోస్తూ 
తిరుగుతుందని అనుకుంటాము. ఇందువలన అనేక జన్మల కర్మలను ఈ ఒక్కజన్మ 
సంస్కారాల వలన ఎలా ప్రభావితం చేయగలము? మార్చగలము? ఈ సందేహానికి 
సమాధానం కావాలిగదా! ఇందువలననే ఇదంతా వ్రాయవలసిన అవసరం వచ్చింది. 
ఇంకొక జన్మ జన్మాంతరము ఇన్ని కర్మలు, ఈ అన్ని కర్మల ఫలాన్ని ఎలా అనుభవిస్తారు? 
ఇది కూడా ఒక సమస్యే కదా! దీనికి సమాధానం కావాలి. ఇక కర్మ సిద్ధాంతం 
మానవుని కట్టివేస్తుంది. అతనిని స్వతంత్రంగా ఉండనీయదు. సంస్కారాల సిద్ధాంతం 
మానవునకు స్వతంత్రతనిస్తుంది. సంస్కారాల వలన మానవుడు జన్మజన్మాంతరముల 
నుండి కూడుకున్న సంస్కారాలను మార్చగలడు. ఈ అన్ని సమస్యలకు సమాధానము 
అవసరం. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని సంస్కారాలను గురించి తత్వ దృష్టితో విమర్శ 
చేయవలసిన అవసరం వచ్చింది. కానీ ఆత్మకు జన్మజన్మాంతరములు లేవని, కర్మల 
చిక్కు ఏమీ ఉండదని, ఈ జన్మ ఒక్కటే, రెండవ జన్మలేదని, ఈ జన్మలోనే మనం 
మొదలుపెడతాము. దీనిలోనే పూర్తిచేస్తాము అని అనుకునే వారికి ఈ సమస్య అంతా 
అతి సరళమైనది. వారి సమస్య కేవలం తల్లిదండ్రుల సంస్కారాలు వంశపారం పర్యంగా 
వచ్చేవాటిని గ్రహిస్తాడు. జన్మించిన తరువాత ఎలాంటి సంఘ వాతావరణంలో పెరుగుతాడో 
వాటినే గ్రహిస్తాడు. తల్లిదండ్రుల సంస్కారాలు ఎలా ఉంటే, అలాంటి పరిస్థితిలో 


మయ న 


లాలా భారతీయ ధర్మం ష్టం 
పిల్లలనుంచటంచేత అలాంటి వారుగా తయారవుతారు. ఇలాంటి వారికి ఈ సమస్య 
చాలా సరళము. ఈ సరళత వలననే వారి దృష్టి నవమానవ నిర్మాణంవైపు పోడు. 
పోయినా వారి దృష్టి భౌతిక పరిస్థితుల మార్పుపైనే ఉంటుంది. కర్మను జన్మజన్మాంతరాల 
ఒప్పుకునే వైదిక సంస్కృతికి ఇది ఒక విషమ సమస్య, కర్మ ఒక పెద్ద అవరోధము. దాని 
వలన మానవ సమాజం ఒక అడుగు కూడా ముందుకు పోలేడు. ఈ ఆటంకాన్ని చూచే 
వైదిక సంస్కృతియొక్క జ్ఞానము, నవమానవ నిర్మాణం కొరకు ఒక కొత్త ఆలోచన 
కనిపెట్టింది. సంస్మారాల పద్ధతిని ప్రవేశపెట్టింది. దాని ఉద్దేశ్యం ప్రకారం మానవ 
సమాజాన్ని నిరంతరం మారుస్తూ మారుస్తూ ఉన్నత స్థాయికి తీసుకెళ్లడము. సమాజ 
నవనిర్మాణానికి నవసమాజాన్ని నిర్మించాలి. ఒక్కొక్క మనిషి మారినపుడే సమాజం 
మారుతుంది. ఒక్కో మనిషి మారేదెప్పుడు? అతని నిర్మాణానికి ఒక నూతన రూపురేఖల 
చిత్రాన్ని నిర్మించుకోవాలి. పటాన్ని చిత్రాన్ని ఎదురుగా ఉంచుకొని అతని నిర్మాణం 
జరగాలి. ఇంటివి నిర్మించ బోయే ముందు దాని పటము, నమూనా గీస్తాము. ఒక్కో 
ఇటుకరాయిని దానిని బట్టి ఎన్నుకుంటారు, నిర్మిస్తారు. అలాగే మొదట మానవుని రూపు 
రేఖలు గీయాలి. ఆ రూపురేఖలను బట్టి అతని నిర్మాణం జరుగుతుంది. అలాంటి నూతన 
మానవులు తయారైనప్పుడు నూతన ప్రపంచం ఏర్పడుతుంది. ఈ ప్రణాళిక ప్రకారం 
పుట్టే మనుష్యులు కొత్త మనుష్యులు అవుతారు. ఇంత వరకు ప్రపంచంలో ఎన్ని సంస్కృతులు 
పుట్టినవో, వాటిలో వైదిక సంస్కృతి దిశానిర్దేశము చేసిన వారు నూతన మానవుని 
రూపాంతరణ కలను కన్నారు. ఆ రూపాంతరణ రూపమే సంస్కార పద్ధతిగా రూపుదాల్చింది. 


18వ శతాబ్దంలో ఈ దేశంలో అనేకమంది మహా మానవులు జన్మించి 
వందలకొలది సంవత్సరాల నుండి చీకటిలో పడివున్న ఈ దేశ దురదృష్టాన్ని మార్చివేశారు. 
వారిలో శీర్ష స్థానంలో దయానంద మహర్షిని పేర్కొన వచ్చును. 


బుషి దయానందుడు చూవిన ఆలోచనా మార్గాన్ని వైదిక సంస్కృతి 
పునరుద్ధరణమంటారు. ఈ వరుసలో ఆయన 'సంస్మార విధి అనే గ్రంథాన్ని రచించాడు. 
దాని ఉద్దేశ్యము నవమానవ నిర్మాణ ప్రణాళికను అమలు పరచడమే. ఈ (గ్రంథంలో 
నవమానవ నిర్మాణం కొరకై 16 సంస్కారాలు శాస్త్రీయంగా వర్ణించబడినవి. ఇవి 
దయానందుడు తాను కనిపెట్టినవి కావు. వైదిక గ్రంథాల ఆధారంగానే ఆయన 'సంస్మార 


మ న We. 


జా భారతీయ ధర్శం —ాఆక 
విధి” గ్రంథాన్ని రచించాడు. ఈ సంస్కారాల వలన మానవుని నిర్మాణం ఎలా 
సాధ్యమవుతుందో స్పష్టం చేయడమే ఈ గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశ్యము. 


సంస్కార పద్ధతి యొక్క కల మానవుని రూపాంతరమే కాదు, మానవుని 
రూపాంతరణము ద్వారా ప్రతి 20 సంవత్సరాల తరువాత కాలాన్ని మార్చడమే. ఇవాళ 
పుట్టే పిల్లలు 20 సంవత్సరాల తర్వాత యువకులు అవుతారు. పాత తరం స్టానాన్ని వారే 
ఆక్రమిస్తారు. వారు ఎలా తయారవుతారో అలా కాలం, యుగం తయారవుతుంది. 
తల్లిదండ్రులు, సమాజం యొక్క ఆలోచనలను మార్చి హిట్లరు 20 సంవత్సరాలలో 
ఎవరూ ఊహించని యువతరాన్ని నిర్మించాడు జర్మనీలో ఈ మూల నుంచి ఆ మూలదాకా 
తరంగములు అలలుగా ప్రవహించిన ఆలోచనలు, సంస్కారముల యొక్క మూర్తీభవించిన 
రూపమే ఈ నవతరము. మనము ఏ రకం యువకులను తయారుచేయాలను 
కుంటున్నామో, 20 సంవత్సరాల తరువాత వారే సమాజానికి కర్తలు, సర్వస్వము 
అవుతారు. సంస్మార పద్ధతి రహస్యాన్ని తెలుసుకొని ప్రతి తల్లిదండ్రులు ప్రతిజ్ఞాపూర్వకంగా 
తమ సంతానాన్ని ఈ సంస్కారాల ద్వారా తీర్చిదిద్దితే వారు తమకంటే ఉన్నత స్థితికి 
చేరుకుంటారు. ప్రతి 20 సంవత్స రాల తరువాత ఒక కొత్తతరం తయారవుతుంది. ఒక 
కొత్త యుగారంభమవు తుంది. 


ఈనాడు తల్లిదండ్రుల పతనదశను సూచించే దుర అలవాట్ల వల్ల వారి సంతానం 
కారణంగా ప్రతి 20 సంవత్సరాల తరువాత విషయాసక్తి, స్వార్థము, దురాచారాలు 
తరంగ రూపంతో అతి వేగంగా ప్రవహించి సమాజాన్ని అతలా కుతలం చేస్తున్నవి. ఈ 
సంస్కారాల దిశను భావితరాల నిర్మాతలు ఉన్నతోన్నత మైన మార్గములకు మరల్చినట్లయితే 
ప్రతి 20 సంవత్సరాల తరువాత సమాజం యొక్క పరిస్థితి ఉన్నతోన్నతమవుతూ పోతుంది. 


మనుష్యుని పూర్తిగా మార్చేడానికి, పూర్తిగా క్రింద నుంచి పైదాకా మార్పు తేవడానికి 
వైదిక సంస్కృతి చేసిన ప్రయత్నం రెండో మూడో కాదు 16 సంస్కారాలు. సంస్కారాలు 
ఆత్మ పుట్టకముందే (ప్రారంభమవుతాయి. పుట్టటానికి ముందు మొదటగా చేసే సంస్కారము 
గర్భాదానము. దానిని నేటి జడవాడ ప్రపంచము విషయ తృప్తికి సాధనమనే 
అనుకుంటున్నది. ఈ సంస్కారాన్ని వైదిక సంస్కృతి నూతన ఆత్మను ఆహ్వానించే ఒక 
పవిత్ర యజ్ఞమంటున్నది. 


తనా ననన భారతీయ ధర్మం 


ప్రశ్న: 


జవాబు : 


యజ్ఞము వివరణ 


స్వామీజీ మీరు భోదించిన 16 సంస్కారాలు యజ్ఞము మీద ఆధారపడి 
వున్నాయి. యజ్ఞము అంత శ్రేష్టమైనదా! మాకు పూర్తిగా యజ్ఞం గురించి 
వివరించగలరు. 


యజ్ఞము చాలా గొప్పది. యజ్ఞం గురించి ఎంత వివరించినా తక్కువ 
అవుతుంది. గృహస్థులు సాధకులు నిత్య అగ్నిహోత్రం చెయ్యాలని ఉంది. 
ఎందుకని అంటే యజ్ఞం ప్రత్యక్షమైన దైవం. యజ్ఞం వలన చాలా ఫలితాలు 
ఉన్నాయి. 

ఉదా:- భోపాల్‌లో 1984 డిసెంబర్‌ 3వ తేదీన ఒక సంఘటన జరిగింది. 
ఈ సంఘటన ప్రపంచం మొత్తం తెలుసు. ఒక మృత్యుభరితమైన రాత్రి సమయం, 
భోపాల్‌లోని యూనియన్‌ కార్చెద్‌ కర్మాగారం నుండి విషభరితమైనట్టి వాయువు 
ప్రమాదవశాత్తూ వెలువడి వ్యాపించి, వందలకొద్దీ నిండు ప్రాణాలను బలికొని, 
కొన్ని వేలమందిని ఆసుపత్రుల పాలుచేసింది. అయితే ఇందులో శ్రీ సోహన్‌ 
లాల్‌ యస్‌.ఖుష్‌వహా మరియు శ్రీ ఎం.ఎల్‌ రాథోడ్‌ గారి కుటుంబాలను 
(ఈ ఫ్యాక్టరీకి ఒక మైలు పరిధిలో ఉన్నవి) మాత్రం ఈ మృత్యువాయువు 
ఏమీ చెయ్యలేకపోయింది. వీరు అనుదినం ఇంటిలో యజ్ఞం చేస్తుంటారు. 
వీరి ఇల్లు ఈ వాయు దుర్భటన వలన అతిగా బాధించబడిన ఏరియాలో 
వుండి కూడా ఆ ప్రాణాంతక వాయు దుష్ఫలితాలు ఎంతమాత్రం వీరిని 
అంటలేదు. వీరి కుటుంబాలలో ఎవరూ మృత్యువాత పడలేదు. ఎవరూ ఈ 
వాయు దుర్ధటన మూలంగా ఆసుపత్రిపాలు కాలేదు. అంటే వాతావరణ 
కాలుష్యాన్ని నిరోధించడంలో అగ్నిహోత్రం సరైన మందు అని నిరూపణ 
అయింది. ఈ విషయం గురించిన వార్త 4. 4. 1985 నాటి “హిందూ” పేపరులో 
“Vedik Way to Beat Pollution” (వాతావరణ కాలుష్యాన్ని నివారించడానికి 
వేదమార్గం) అనే మకుటంతో ప్రచురించబడింది. 


(౫ 16 ॥ యు. ళా 


రం తారకు ధరం —— గాగ) 

2. వేదాల్లో యజ్ఞాగ్ని ప్రశంస, ప్రార్థన చాలాచోట్ల కనిపిస్తుంది. ఈ ప్రశంస, 
ప్రార్థనల్లో యజ్ఞంలో ఇమిడివున్న శక్తుల గురించి, లాభాల గురించి వర్ణింపబడినది. 
వీటిని బట్టి మనకు తెలిసేది యజ్ఞాగ్ని ఎంత ఉపయోగకరమైనదీ, ఎంత గాప్పతనంతో 
నిండినదీ అటువంటి ప్రార్థనలు కొన్నిటిని చూద్దాం. 

శివోనామాసి స్వధితిస్తే పితానమస్తే ౬. అస్తు మామా హిగ్‌ంసీః 

నివర్తయా మ్యాయుషే ౬ న్నాద్యాయ ప్రజననాయ రాయస్పోషాయ 

సుప్రజాస్వాయ సువీర్యాయ - యజు -8/63 

అర్థం : హౌ యజ్ఞ! నీవు నిశ్చయంగా కల్యాణకారివి. స్వయంభూ పరమేశ్వరుడు 
నీకు తండ్రి. నీకు నమస్కారం. నీవు మమ్ము రక్షించు, దీర్జాయువు. ఉత్తమమైన ఆహారము, 
శక్తి ఐశ్వర్యము, సమృద్ధి, శ్రేష్టమైన సంతతి, మంగళోన్ముఖములైన బల, పరాక్రమాల 
కొరకు మేము శ్రద్దా, విశా సపూర్వకంగా నీ సేవ చేస్తాము. 


త్వామగ్నే యజమానా అనుద్యూన విశ్వావసు 

దధిరే వార్యాణి త్వయా సహ ద్రవిణ మిచ్చ మానా 

ప్రజం గోమంత ముశిజో వివవ్రుః - యజు -12/28 

అర్ధం : హే అగ్నిదేవ! సదాయజ్ఞం చేసే సద్దహస్తు ఎల్లప్పుడూ శ్రేష్టమైన 
సంపదలకు అధిపతి అవుతాడు. అతడు ఈ యజ్ఞపురుషుని ప్రభావంతో జ్ఞానుల సత్సంగంతో 
పాటుగా ధనాన్ని పొందుతూ ఉంటాడు. 

పునస్వాదిత్యా రుద్రావసనః సమింధతాం పునర్ర్వహాణో 

వసునీధ యజ్జైః, ఘృతేనత్వం వర్థయస్వ సత్యాః సంతు 

యజమానస్య కామాః - యజు -12/44 

అర్థం : హే! ఐశ్వర్యమును ప్రాప్తి ంపజేయు యజ్ఞాగ్నే! నీవు ఈ యజ్ఞకర్త, 
ఆదిత్యయజ్ఞ, వసుయజ్ఞ, రుద్రయజ్ఞముల ద్వారా పదేపదే ప్రదీప్తం చేయి. ఈ యజ్ఞములో 
నీవు నీ తేజస్సు యొక్క అభివృద్ధి చేసి యజ్ఞకర్తల యొక్క కామనలను నెరవేర్చుటకు 
సమర్భుడవు కమ్ము! 


థా 17 లు. 


౧న లకును 
అయమగ్నిః పురీష్యో రయిమాన్‌ పుష్టి వర్ధన 
అగ్నే పురీష్యా భిద్యుమ్న మఖి సహ్య అయచ్చస్వ - యజు -3/40 
అర్థం : ఈ యజ్ఞాగ్ని వర్షాలను కురిపిస్తుంది. ధనాన్ని ఇస్తుంది. పుష్టిని, 
శక్తిని పెంపొందింస్తుంది. హే పురీష్టాగ్నే! నీవు మాకు అన్ని వైపులా బలాన్నీ యశస్సును 


విస్తరింపజేయి. 


తిగ్‌ం శద్ధామ విరాజతి వాకృతంగాయధీ యతే 
ప్రతివస్తోరహ ద్యుభిః - యజు -8/8 


అర్థం : ఈ యజ్ఞాన్ని ప్రతిదినం చేస్తే అతడు తన ప్రదీప్త జ్వాలలతో గూడి 
నిరంతరం యజ్ఞకర్త అంతరంగంలో వెలుగొందుతూ ఉంటాడు. అటువంటప్పుడు ఎట్టి 
అంధకారం, అసురులు, అజ్ఞానం ఉండటానికి అవకాశమేది? నిజమైన యజ్ఞకర్త ఒకరోజు 
సంపూర్ణాంధకారం, అజ్ఞానాల నుండి విముక్తుడై దివ్యమైన పరమాత్మ చరణాలను 
చేరుకుంటాడు. 


శర్మాస్య వధూ తగ్‌ం రక్షేవధూతా రాతయో దిత్యా 

స్వగసి ప్రతిత్వాది తిర్వేత్తు అద్రి రసి వానస్పత్యో 

ప్రవాసి పృథుబుధ్నః ప్రతిత్వాదిత్యా స్వగ్వేతు - యజు -1/14 

అర్ధం : హే యజ్ఞ! నీవు సుఖకారకుడవు. ఆశ్రయం తీసుకోటానికి యోగ్యుడవు. 
నీ వల్ల రోగాలు నశిస్తాయి. రోగాలు తెచ్చే సూక్ష్మజీవులను ధ్వంసం చేస్తావు. నీవు 
భూమికి కవచం వలె రక్షణనిస్తావు. నీవు పైరు పచ్చదనంతో నిండిన వనస్పతులచే 
అచ్చాదింపబడిన పర్వతంతో పోలిన సుందర, సౌభాగ్యవంతుడవు, హితకారివి కమ్ము! 
నీవు ఈ సువిసృతమైన ఆకాశంలో జలముతో నిండిన వర్షాఖిముఖ మేఘము కమ్ము! 

ధాన్యమసి ధినాహిదేవాన్‌ ప్రాణాయ త్వోదానాయ 

త్వావ్యానాయ త్వా, దీర్మామను ప్రసితి మాయుషే ధాం 

దేవో వః సవితా హిరణ్యపాణిః ప్రతిగృహ్హాత్వ చ్చిద్రేణ 

పాణినా చక్షషే త్వా మహీనాం పయో 9 సి - యజు -1/20 


అ A) 


భారతీయ ధర్మం ——- 

అర్థం హే యజ్ఞ! నీవు దేవతలకు ధాన్యమవతు (భోజనం) ఇప్పుడు ఈ 
హవిస్సుల ద్వారా వారిని ప్రసన్నుల జేయుము. వాటివల్ల వారు ప్రసన్నులై యజ్ఞకర్తకు 
సుఖమును, శుభమును కలుగజేయుదురు గాక! మేము మిమ్ము ప్రాణ, ఉదాన, వ్యానాది 
ప్రాణములందును, ఆయువు నందును, జీవనమును విసృతమైన ఉన్నతి చేసేటందుకు 
గాను ధారణ చేస్తున్నాము. తమ అనుగ్రహంతో ఈ సర్వవస్తువులను మాకు లభింప 
జేయుము. 

ఆదిత్యె వ్యుందన మసి విష్టోస్తుపో స్యూర్ణా మదసం 

త్వా సృణామి స్వాసస్థాం దేవేభ్యో భువపతయే స్వాహా! 

బువన పతయే స్వాహా! భూతానాం పతయే స్వాహా - యజు -1/2/2 

అర్థం : హే యజ్ఞ! నీవు పృథివిని సించనం చేస్తావు. అంటే భూమిపై నివశించే 
వారికి వాంగ అభ్యున్నతి, కల్యాణాల అమృతంతో అభిషించనం చేస్తావు. హే దేవత 
లకు సుఖప్రదమైన స్థితిని కలిగించు, రక్షణ కలిగించు. యజ్ఞమా! నీవు సువిసృృతం, 
సూక్ష్మాతి సూక్ష్మము కావడం కోరుకుంటున్నాం. 


గీతలో యజ్ఞ మహిమ 


సహయజ్ఞాః ప్రజాః సీష్ట్వా పురోవాచ ప్రజాపతిః 

అనేన ప్రసవిష్వద్ధ మేషవోత్విష్ట కామధుక్‌ - గీత -3/10 

అర్థం : కల్పము యొక్క ప్రారంభంలో ప్రజాపతి యజ్ఞంతోపాటు (ప్రజలను 
సృష్టించాడు. యజ్ఞంతో మీరు అభివృద్ధి చెందండి. యజ్ఞం చేసి దేవతలను తృప్తిపరచి 
వారివల్ల మీరు కోరిన కోరికలను తీర్చుకోండి అని చెప్పారు. 


దేవాన్భావయ తానేన తే దేవా భావయంతు వః 

పరస్పరం భావయంతః శ్రేయ పరమవాస్స్యుథ - గీత -8/11 

అర్థం : ఈ యజ్ఞంతో దేవతలను ఉన్నతి చేయండి. ఆ దేవగణములు మీకు 
ఉన్నతిని కలిగిస్తారు. పరస్పరం ఉన్నతి చేస్తూ శ్రేయస్సును పొందవచ్చు. 


19 


ఆం భారతీయ ధరం ——ాగఇా 
ఇష్టా న్ఫోగాన్షినో దేవా దాస్యంతే యజ్ఞ భావితాః 
తైర్ధత్తాన ప్రదాయై భ్యో యోభుంక్తే స్తేన ఏవసః - గీత -3/12 
అర్థం : యజ్ఞ భావితులైన దేవగణములు ప్రజలకు ఇష్టభోగ ప్రదానం చేస్తారు. 
వారి ద్వారా ఇవ్వబడిన భోగములను ఎవడైతే తాను ఇవ్వకుండా అనుభవిస్తాడో వాడు 
ఖచ్చితంగా దొంగయే. 


అన్నాద్భవంతి భూతాని వర్ణన్యాదన్న సంభవః 

యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః - గీత -8/14 

అర్థం : ప్రాణులన్నీ అన్నంతో పుడతాయి. అన్నము యొక్క ఉత్పత్తి పర్దన్యం 
(వృష్టి వల్ల జరుగుతుంది. వృష్టి యజ్ఞం వల్ల జరుగుతుంది. యజ్ఞమైతే కర్మవల్లనే 
ఉత్పన్నమవుతుంది. 


యజ్ఞ శిష్టామృత భుజో యాంతి బ్రహ్మ సనాతనమ్‌ 

నాయం లోకో స్వ యజ్ఞవ్య కుత్వోన్యః కురుసత్తమ - గీత -4/81 

అర్థం : హే కురు శ్రేష్ట యజ్ఞముల పరిణామ రూపం అమృతము ననుభవంచు 
యోగి గణము సనాతన బ్రహ్మమును పొందుతారు. యజ్ఞము చేయని వారికి ఇహలోకంలో 
గూడా సుఖం ఉండదు. పరలోకం సంగతి చె ప్పేదేముంది? 


అహం క్రతురహం యజ్ఞః స్వధాహమహమౌషధమ్‌ 
మంత్రో హమే వాజ్య మహమగ్ని రహం హుతమ్‌ - గీత -6/16 


అర్థం : భగవానుడంటున్నాడు, శౌత కర్మ నేను, యజ్ఞం నేనే స్వధా నెనే, 
కౌషధి నేనే, మేదత్రం నేనే, ఆజ్యం (మృతం) నేనే, అగ్నిని నేనే, హవన రూపమైన 
క్రియను గూడా నేనే. 

యజ్ఞదానతపః కర్మ సత్యాజ్యం కార్యమేవతత్‌ 

యజ్ఞోదానం తపశ్చెవ సావనాని మనీషిణామ్‌ - గీత -18/5 

అర్థం : యజ్ఞ, దాన, తపో రూపమైన కర్మను విడువరాదు. అంతేగాక ఆ కర్మ 
చేయదగినది. చేయడం కర్తవ్యం కూడా. యజ్ఞ దాన, తపములు మూడు కతు 
పవిత్రం చేసేవి. 


భారతీయ ధర్మం వ్‌ న వ్‌ ఫా 
ఉపనిషత్తులలో యజ్ఞ రహస్య వర్ణన 


కఠోపనిషత్తులో మొదటి అధ్యాయం, మొదటి వల్లిలో యమ, నచికేత 
సంవాదంలో యజ్ఞములు స్వర్గ ప్రాప్తికి మొదటి సాధనంగా చెప్పబడింది. 

నచికేతుడు యమధర్మరాజు నడుగుతాడు - 

సత్వమగ్నిగ్‌ం స్వర్గ మధ్యేషి మృత్యోప్రబ్రూహిత్వగ్‌ం 

శ్రద్దా నాయమహ్యమ్‌ స్వర్గలోకా అమృతత్వం భజంత 

ఏత ద్ద్వితేయేన వృణోపరేణ -8/183 

అర్థం : హే మృత్యుదేవ! స్వర్లప్రాప్తికి సాధన రూపం అగ్నిని (యజ్ఞప్రక్రియను) 
చక్కగా నెరుగుదును. ఇప్పుడు తమరు ఆ అగ్ని విద్యను శ్రద్ధాళువునైన నాకు వివరించి 
చెప్పండి. దేనిని తెలిసి లోకులు స్వర్గలోకంలో నివశిస్తూ అమృతత్వాన్ని పొందుతాడు? 
ఇది నేను మిమ్ములను అడిగే నా రెండవ వరం. 


ప్రతే బ్రవీమి తతుమే నిబోధ స్వర్వ మగ్ని నచికేతః 
ప్రజానన అనంత లోకాప్తి మధో ప్రతిష్టాం విద్ధిత్వ మేతు 
నిహితం గుహాయామ్‌ -8/14 
అర్థం హే నచికేతా! స్వర్గదాయినియెన అగ్ని విద్య (యజ్ఞవిధిని) చక్కగా 
తెలిసిన నేను క కొరకు దానిని చక్కగా వివరిస్తాను. దాన్ని నానుండి చక్కగా తెలుసుకో. 
నీవు ఈ విద్యను అనంత లోకప్రాప్తిని కలిగించేదిగాను, దాని ఆధార స్వరూపం బుద్ధి 
రూపమైన గుహలో ఉన్నట్లుగా తెలుసుకో. 


యజ్ఞవిద్యను, యజ్ఞప్రకరణం యొక్క సమస్త విధులను చెప్పిన తరువాత 
యమరాజు అగ్ని విద్య ఫలితాన్ని చెప్పారు. 

త్రిణాచి కేతా ప్రిభి రేత్య సంధిం త్రికర్మ కృత్తరతి జన్మమృత్యు 

బ్రహ్మజజ్ఞం దేవమీద్యం విదిత్వా నిచాయ్యే మాగ్‌ం శాంతి 

మన్యంత మేతి -8/17 


Saw al PS 


గులా భారయ ధీర్ణం షా 

అర్థం : ఈ అగ్నిని శాస్తోక్తమైన రీతిలో మూడుసార్లు అనుష్టానం చేసిన వాడు 
బుగ్‌, యజు, సామములనే మూడు వేదములతో పాటు సంబంధం జోడించి, యజ్ఞ, 
దాన, తపో రూపములైన మూడు కర్మలనూ చేస్తూ ఉండేవాడు. జననమరణ చక్రం 
నుంది తప్పించుకుంటాడు. (బ్రహ్మ నుండి ఉత్పన్నమైన సృష్టిని తెలిసిన వాడు స్తవనీయమైన 
ఈ అగ్నిని చక్కగా తెలిసి దానిని సరియైన రీతిలో చయనం చేసి నాకు లభించిన అనంత 
శాంతిని పొందుతాడు. 


ముండకోపనిషత్తు 2వ ఖండం ర్‌వ శ్లోకం 


ఏతేషు యశ్చరతే, (ఖభ్రాజమానేషు యథాకాలం చాహుతయో హ్య 

దదాయన్‌ తం నవన్వే తాః సూర్యశ్య రశ్మయో యత్ర దేవానాం 

పరిరేకోధి వాసః 

అర్ధం : ఏ అగ్నిహోత్రియైనా ఈ దేదీప్య మానమైన జ్వాలలో సరియైన 
సమయంలో అగ్నిహోత్రం చేస్తే, ఆ అగ్నిహోత్రిని నిశ్చయంగా తనతోపాటు తీసుకుని ఈ 
ఆహుతులు సూర్యకిరణములై అతడిని స్వర్గలోకానికి తీసుకుపోతాయి. అక్కడ దేవతల 
యొక్క అధిపతి నివాసం చేస్తాడు. 


సరస్వతీ ఉపనిషత్తులో 14లో 'యజ్ఞం వష్టుధియా వసుః అని ఉన్నది. దాని 
తాత్పర్యం యజ్ఞంతో ఐశ్వర్యం లభిస్తుంది అని. తరువాత 17లో 'యజ్ఞ దధే సరస్వతీ" 
అని ఉన్నది. దానివల్ల తెలిసేది, యజ్ఞంతోనే సరస్వతి ప్రసన్నమవుతుందని. 


రామాయణంలో యజ్ఞ చర్చ 


రామాయణంలో యజ్ఞమహత్వం, విశదంగా వర్ణింపబడింది. పుత్రకామేష్టి 
చేయటం వల్లనే దశరథ మహారజుకు నలుగురు పుత్రులు జన్మించారు. రామచంద్రమూర్తి 
తన అవతారం యొక్క శ్రేయస్సును యజ్ఞభగవానునికే ఇస్తారు. యజ్ఞమే రామావతారానికి 
జనకుడు. పుత్రులు కావాలనే కోరికతో ్రేరితుడై దశరథుల వారు పుత్రకామేష్టి యజ్ఞం 
చేశాడు. అతని కోరిక సత్ఫలితాల నిచ్చింది. తులసీ రామాయణంలో ఈ విధంగా 
వర్ణించారు. 


'ఏక్‌బార్‌ భూపతి మన మాహీ, భోగలాని మోరే సుత నాహీ, గురుగ్భహ 
గయవు చరణలగి కరివినయ విశాలా, శృంగీ బుషి హివశిష్ట బోలా వా, పుత్రకామ 
శుభయజ్ఞ కరావా, భగని సహిత ముని ఆహుతి దీన్నే ప్రగటే అగిని చరుకర వీన్హే యహ 
హవి భాంటి దేమం నృప జాయీ, జధా జోగ జేహి భగబనాయీ, త బహిరాయ 
ప్రతినారీ బులాఈ, కౌసల్యాది తహ చలి అయీ అర్థభాగ కౌశల్యా హిందీన్హా ఉభయ 
భాగ అథేకరలీన్హా కైకేఈ కహోన్భపసో దయ ఊ, రహస్యో ఉభయ భాగ పునిభయ 
కౌశల్యా కైకేయి హత ధరి, దీన్టి సుమిత్ర హిం మనప్రసన్న కరి, ఏహిబిధి గర్భ సహిత 
సబరానీ, భీ ఈ హృదయ హీ రషిత సుఖభారీ. 

రాక్షస పతి రావణునకు గూడా యజ్ఞ శక్తి మీద పూర్ణ విశ్వాసం ఉన్నది. 
దాన్ని ప్రకటిస్తూ తన అనుచరులను ఎక్కడ యజ్ఞం జరుగుతున్నట్లు కనిపిస్తే అక్కడ 
విఘ్నం కలిగించి నాశనం చేయమని ఆదేశిమిస్తాడు. 

సునహ సకల రజనీ చరజాథా, హమరే బైరీ విబుధ వరూధా, తినకర 
మరన ఏక విధి హో ఈ, కహహు బురూ ఈ సునహ అబుసో ఈ, ద్విజ భోజన మఖ 
హోమ సరాధా, సబకై జా ఈ కరహు తుమా బాధా! ఛుదా ఛీన బలమీన సుర, సహజె 
హిమిబి హహి అయీ, తబమారిహ కె ఛాడి హజ, భలీ భాంతి అపనాఈ । 

విశ్వామిత్ర మహర్షి యజ్ఞం నాశనం చేయటంలో అసురులు భారీగా విఘ్నాలు 
సృష్టించారు. యజ్ఞసంరక్షణ కొరకు విశ్వామిత్రుడు దశరథుని వద్దకు పోయి రామలక్ష్మణు 
లను పంపమని కోరాడు. వాల్మీకి రామాయణంలో ఈ ఘట్టము మధురంగా వర్ణింప 
బడింది. 

అహం నియమ మాతిస్టే విధ్యర్థం పురుషర్షభః 

తస్య విఘ్నకరోద్వైతు రాక్షసౌ కామ రూపిణా ఆ 

నృతశ్రమో నిరుత్సాహస్త స్మా ద్దేశా దపాక్రమే 

వచమే క్రోధ ముత్పు ష్టుం బుద్ధి ర్భవతి పార్ధివ క 

తథాభూత హిసా చర్యాన శాపస్తత్ర ముచ్యతే 

స్వపుత్రం రాజశార్దూల రామం సత్యపరాక్రమం 


23 


శా సం భారతీయ ధర్మం mr” 


కాకపక్ష ధరం వీరం జ్యేష్టం మే దాతు మర్హసె -9 
వాల్మీకి రామాయణం ఆదికాండ 16వ సర్గ 


అర్థం : విశ్వామిత్రుడు దశరథునితో అంటాడు, “రాజా ప్రస్తుతం నేను ఒక 
మహాయజ్ఞాన్ని చేస్తున్నాను. కామరూపులైన ఇద్దరు రాక్షసులు దానిని పూర్తి చేయనీయటం 
లేదు. యజ్ఞం పూర్తి కాకపోతే కేవలం శ్రమ మాత్రమే మిగులుతుంది. అందువల్ల 
నిరుత్సాహంతోనే నిక్కడికి వస్తున్నాను. 


హే పార్ధివ! నేను వారిని శపించగలను. కాని ఈ యజ్ఞంలో కోపగించటం 
పనికిరాదు. కాబట్టి అటువంటి యజ్ఞసాధన కాలంలో ఎటువంటి శాపాన్ని ఇవ్వదలచు 
కోలేదు. హే రాజసింహమా! సత్యపరాక్రముడైన రామచంద్రుని, కాక పక్షధారణ చేసిన 
మహావీరుని, శ్రేష్టుని, నాకు అప్పగించు. అతడు నా దివ్య తేజస్సు ప్రభావంతో యజ్ఞ 
సంరక్షణ చేస్తాడు. 


రావణుడు తన పరాజయం తప్పదని (గ్రహించి, చింతితుడై, దుఃఖంతో, అంతిమ 
బ్రహ్మాస్తమైన యజ్ఞాన్ని శరణు వేడుతాడు. తన కుమారుడైన మేఘనాథుని ఒక గొప్ప 
తాంత్రిక యజ్ఞం చేసి అజేయుడై, రాముని సేనా సమేతంగా పరాజితుని చేసే శక్తిని 
పొందమని ఆదేశిస్తాడు. మేఘనాథుడు నికుంభల అనే పేరు గల (ప్రదేశంలోనికి పోయి 
తన తండ్రి రావణుడు చెప్పిన విధానాన్ననుసరించి తాంత్రిక హోమాన్ని ప్రారంభిస్తాడు. 
వాల్మీకి రామాయణంలో దాని వర్ణన. 


ఏతస్తు హంత భోక్తారం హంత భుక్సదృశప్రభః 
జుహువే రాక్షస డ్రేష్టో నిది వన్మంత్ర సత్తమైః -18 


సహవిర్లాజ సత్యారై ర్మాల్య గంధ పురస్కృతైః 
జుహువే పావకం తత్ర రాక్షసేంద్రః ప్రతాపవాన్‌ - 19 


శస్త్రాణి శతపత్రాణి సమిధోధ విభీతకాః 
లోహితా నిచవా సాంసి స్తుతం కారాయ సంతథా - 20 


రజా భాూకీయ ధర్మం ——ా 

అర్థం : ఆ స్థానం పేరు నికుంభల. అగ్నితుల్యుడైన తేజస్వి ఇంద్రజిత్తు ఇక్కడ 
విధి పూర్వకంగా అగ్నిలో హవనం చేయసాగాడు. ఆ ప్రతాపశాలి, రాక్షస శ్రేష్టుడైన 
ఇంద్రజిత్తు మొదట అగ్నిలో మాలను, సుగంధ ద్రవ్యాలను వేసి తరువాత పాయసం 
అక్షతలతో ఆ సంస్కారం పూర్తిచేసి హవనాన్ని ప్రారంభించారు. ఆ హవనకుండం నలువైపు 
శరములను, శస్తాలను ఉంచి తాండ్ర కలప ఇంధనంగా అందరూ రక్తవస్తాలను ధరించి 
ఇనుప స్రుక్సువాలతో మారణ తాంత్రిక హోమం చేస్తుండగా విభీషణుడు లక్ష్మణుని 
వెంటబెట్టుకుని ఆ యజ్ఞాన్ని ద్వంసం చేయటానికి వెళ్ళగా అక్కడ సేనలు చుట్టూ అంతటా 
మోహరించి ఉన్నాయి. విభీషణుడు లక్ష్మణునితో అంటాడు. 

సత్వ మింద్రా శనిప్రఖ్రైః శరైరవ కిరం పరాన్‌ 

అభిద్ర వాశుయా ద్వైనై తత్కర్మ సమాష్యతే - యుద్ధకాండ సర్గ 86 

అర్థం : ఎప్పటివరకూ ఈ అభిచారిక హోమం పూర్తికాదో, అప్పటివరకు 
ఇంద్ర వజ సదృశమైన బాణములతో రాక్షస సేనను బాధిస్తూ ఉండు అని, లక్ష్మణుడా 
విధంగా చేశాడు. తరువాత 

స్వమనీకం విషణ్ఞాంతు శ్రుత్వా శత్రుభిరర్దితం 

ఉదతిష్టత దుర్ధర్వః సకర్మణ యనతుష్టతే 1 141 

అర్థం : ఈ వంక అజేయుడైన రావణపుత్రుడు తన సేన శత్రుసేనతో వధింపబడి 
వ్యాకులం కావటం చూచి యజ్ఞం పూర్తి చేయకుండానే లేచాడు. 


ఈ విధంగా యజ్ఞం ఫలవంతం కాకపోవటం వల్ల శ్రీరాముని సేనను 
నశింపజేసి ఇంద్రజిత్తు తాను అజేయుడు కాలేకపోయినాడు. 


శ్రీమద్భాగవతంలో యజ్ఞ మహత్వం 


శ్రీమద్భాగవతంలో యజ్ఞమహత్వం విపులంగా ప్రతిపాదింపబడింది. యజ్ఞం 
యొక్క మహాశక్తిని వర్ణించే మరెన్నో ప్రసంగాలున్నాయి. యజ్ఞంతోనే సృష్టి ప్రారంభమైనది. 
దాని వర్ణన ఈ విధంగా ఉన్నది. 


రా 25 _ ~~) 


రా బారంయ ధరం —— గ 
జిజ్ఞాస ననుసరించి ఉత్తర రూపంలో బ్రహ్మవిరాట్‌ భగవానుని స్వరూపాన్ని 
వర్ణిస్తాడు. 


యదాస్య నాభ్యాం నళినా దహ మాసం మహత్మనః 

నావిదం యజ్ఞ సంఖారా స్పురుషావయ వాహతే 

తేజయజ్ఞ స్యపశవః సవన స్పతయః కుశా 

ఇదం చ దేవ యజనం కాలంచో సగుణాన్వితః ॥ 

వస్తూ న్యోషధయః స్నేహరసలోహమదో జ్వలం 

బుచో యజూంషి సామాని చతుర్ల్శోతంచ సత్తమ । 

- భాగవతం స్మందం 2, అ: 6 శో 22, 28, 24 

అర్థం : వ్యాపక (బ్రహ్మము యొక్క (విష్ణు) నాభి నుండి నేను ఉద్భవించినపుడు 
పురుషుల అవయవాలు గాక మరే యజ్ఞసామాగ్రినీ చూడలేదు. 

ఆయన యజ్ఞం పశువులు, వనస్పతులు, దేవతలు యజ్ఞం చేయటానికి తగిన 
భూమి అన్నిటిని సృజించాడు. పత్రాలన్నిటినీ సృజించాడు. ఓషధులు, నేయి, 
మధురాధికములు, స్వర్ణాదిధాతువులు, మృత్తిక, జలము, బుగ్యజుస్సామ అధర్వ వేదములు, 
హవనం చేసే విధిని తెలియజేసే నాలుగు బ్రాహ్మణాలను అన్ని కర్మలను సృష్టి చేశాడు. 


గత యో మతయో శ్చైవ ప్రాయశ్చిత్తం సమర్పణం 


పురుషావయ వైరేతే సంభారాః సంబృతామయా - 26 
ఇతి సంభృత సంభారః పురుషావయవైరహం 

తమేవ పురుషం యజ్ఞం తేనై వాయజమీశ్వరం - 27 
తవశ్చ మనవఃకాలే ఈజిరే బుషయో5పరే 

పితరో విధాదైత్యామనుష్యాం: క్రతుభిర్విభుం ॥ -29 


అర్థం : విష్ణు క్రమాదిగతి, దేవతల ధ్యానాతి మతి ప్రాయశ్చిత్తం దానిని 
భగవదర్పణం చేయటం మొదలైన పురుషావయవములతోనే నేను సృష్టి చేశాను. 
పురుషావయవముల యొక్క సామగ్రి అంతటితోనూ పూజనీయ పరమాత్మ యజ్ఞమును 


శా భారతీయ ధర్మం — — — ~~ 
చేశాడు. దాని వెనుక తమ తమ సమయములో మనుష్యులు, బుషులు, పితరులు, 
దైవగణములు, దైత్యాదులు గూడా యజ్ఞం ద్వారా యజ్జేశ్వరుని, యజ్జరూప భగవానుని 
హా అ ఇ అ 

పూజించారు. దక్షప్రజాపతి తన యజ్ఞం విధ్వంసం కావటం, తన సుపుత్రిక సతీదేవి 
దహనం జరిగిన తరువాత చాలా దుఃఖించి శివమహాదేవుని క్షమించమని కోరి, తన 
పాపానికి ప్రాయశ్చిత్తం రూపంలో విశుద్ధ యజ్ఞాన్ని నెరవేర్చాడు. భాగవత చతుర్ధ 
స్కంధంలో దాని వర్ణన ఏడవ అధ్యాయంలో ఉన్నది. 


క్షమాత్రైవం సమీద్వాంసం బ్రహ్మణాచానుమంత్రితః 

కర్మసంతానయామాన సోపాధ్యాయద్విషగ్నభిః - 26 
వైష్ణవం యజ్ఞ సంతత్ర్యై త్రికపాల ద్విజోత్తమాః 

పురోడాశం నిఖవవన్‌ వీర సంసర్గ శుద్ధయే iu - 27 


అధ్వర్య గుణాత్త హవిషాయజమానో విశాంపతే 
ధియా విశుద్ధయాదద్దా తధాప్రాదుర్భూద్దరిః -28 


అర్థం : ఈ విధంగా దక్షుడు తన అపరాధానికి క్షమనువేడి, బ్రహ్మదేవుల 
అనుమతి తీసుకుని ఉపాధ్యాయ, బుత్విజ, అగ్ని సహిత యజ్ఞ కర్మాదులను బహు 
సుందరంగా విస్తరించాడు. మూడు కపాలముల పురోదాశము విష్ణువు నిమిత్తం యజ్ఞం 
పూర్తిచేయడానికి ప్రమధాది వీరుల శుద్ధి కొరకు గ్రేష్టులైన బ్రాహ్మణులకు సమర్పించారు. 
అధ్వర్యుడపుడు చేతిలో హవిని తీసికొని యజమాన సహితంగా విశుద్ధ బుద్ధి పూర్వకంగా 
హవనం చేసి వాసుదేవ భగవానుని ధ్యానించాడు. అప్పుడు భగవానుడు సాక్షాత్కరించాడు. 


బుషభదేవులు భగవంతుని అవతారంగా భావిస్తాం. ఆయన పుత్రుడైన భరతుని 
పేరుతోనే ఈ దేశం భారతవర్నంగా పిలుస్తున్నాం. భరతుడు యజ్ఞంతోనే ఈ దేశాన్ని 
తపోభూమిని చేశాడు. 

ద్రవ్యదేశకాల వయశ్ళుద్ధతదంద్వి విదోదేశోర్పాచ తైః 

సవైరపి క్రతోభిర్యధేపదేశం శశత కృత్వ ఇయాజ ॥ 1 16॥ 


ఆగ భారతీయ ధర్మం —~ 
భగవతర్షభేణ పరిరక్ష్యమాణ ఏతస్మిన్వర్షేన 
కశ్చన పురుషోవాంఛన్న్య విద్యమానభివాత్మనో౩_ 
న్యస్మాత్మధంచన కిమపి కర్టిచిదవేక్షతే 
భర్తర్యను సవనం విజృంభిత స్నేహాతిశయమంతరేణ wT 
- భాగవతం 5వ స్కంధం - అ.4 


అర్థం : భరతుడు అన్నివిధముల పూర్ణనిధి విధానంతో నూరు, నూరుమార్లు 
యజ్ఞాలు చేశారు. అతడి ఆ యజ్ఞాలు సాధారణంగా జరగలేదు. ద్రవ్య, దేశ, కాల, 
యౌవన, శ్రద్దా, బుత్విక్కులు, అనేక దేవతల కొరకు, ఇత్యాదుల ద్వారా అతిశయంగా, 
విస్తారంగా సంపన్నమైనాయి. ఆ సమయంలో ఎవరికీ మరొకరితో తన కొరకు గగన 
కుసుమంవలె ఎటువంటి ప్రార్థన చేయవలసిన కోరిక కలుగలేదు. ఎవరూ మరొకరి 
వస్తువు కొరకు లోభపడలేదు. అందరిలోనూ స్నేహం, సంపద, ఉత్సాహం ఉరకలు 
వేసింది. 


యజ్ఞం ద్వారా దేవశక్తుల తుష్టి పు 


సృష్టి సంచాలనం పే, ఈశ్వరుని శక్తుల పేరు దేవతలు. అనేక శక్తులు, 
అనేక దేవతల పేరుతో పిలువబడతాయి. వీరికి ప్రపంచమంతటి విభిన్న సమస్యలు, 
మనుష్యుల వ్యక్తిగత జీవనంలో సుఖసంపదలు, ఉన్నతి - పతనం, హాని - లాభాలు, 
రోగశోకాదులతో అతిఘనిష్ట సంబంధం ఉన్నది. ఈ దేవశక్తుల అనుకూలతను పొంది 
మనుష్యులు చాలా సులభంగా తమ ఉన్నతికి తలుపులు, తెరుచుకోగలుగుతాయి. ఆ 
దేవతలతో విరోధం కలిగితే మనిషి ఎంత కష్టపడ్డా ప్రయోజనం శూన్యం. దేవశక్తులను 
ప్రసన్నం చేసుకోటానికి ఎన్నో సాధనలు మొదలైనవి యాజ్ఞిక క్షేత్రంలో వివరింపబడ్డాయి. 
వీటిలో యజ్ఞం సర్వత్రేష్టమైనది. యజ్ఞంతో దేవతలు ప్రసన్నులవుతారు. కోరిన కోరికలను 
నెరవేరుస్తారు. అందుకు అనేక ప్రమాణాలు మనకు కనిపిస్తాయి. అందులో కొన్ని - 


ప్రీయతాం పుండరీకాక్ష సర్వయజ్ఞేశ్వరోహరిః 
తస్మింస్తుష్టే జగత్తుష్టం ప్రీణతేప్రీణితాం భవేత్‌ - 
- మత్స్యపురాణం - అ,239 - శ్వ తరి 


టాలె 


శతూవిమానన భారతీయ ధర్మం లా 
అర్ధం :కమలనయనుడైన హరి యజ్ఞంతో ప్రసన్నుడవుతాడు. ఆయన సంతోపిస్తే 
జగత్తంతా సంతోషిస్తుంది. ఆయన ప్రసన్నుదైతే జగత్తంతా ప్రసన్నమవుతుంది. 


యజ్జేనదేవాజీవన్తి యజ్ఞేన పితరస్తధా 


దేవదాధీనం ప్రజాసర్వా యజ్ఞాధీన శ్చదేవతా 1 
యజ్ఞోహి భగవాన్విష్టుర్యత్ర సర్వం ప్రతిష్టితం 

యజ్ఞార్థం పశవ ప్రష్టాదేవాస్వాషథధయస్తధా 2 
యజ్ఞార్థం పురుషాః ్రష్టాః స్వయమేవస్యభువా 

యజ్జైశ్చభూత్య్యై సర్వస్యతస్మాత్యజ్ఞ పరోభవేత్‌ 8 
యజ్ఞాశిష్టాశివః సంతోముచ్యతే సర్వకిల్బి షైః 

ధనం యద్యజ్ఞ శీలాఆందేవస్త్వం తం విదుర్చుధాః 4 


యజ్జేన సమ్యక్సురుషస్తు నాకే సంపూజ్యమాన 

స్రిదతైర్మహాత్మా, ప్రాప్నోతి సౌఖ్యాని మహానుభావా 

స్తస్మాత్రయత్నేన యజేత యజైః 7 

అర్థం : యజ్ఞంతో దేవతలు, పితరులు జీవిస్తారు. ప్రజలందరూ దేవతల 
ఆధీనంలో ఉంటారు. దేవతలందరూ యజ్ఞానికి అధీనులు. యజ్ఞమే విష్ణు భగవానుడు. 
ఆయనలోనే సర్వం ప్రతిష్టితమై ఉన్నది. యజ్ఞం కోసమే దేవతలు, ఓషధులు సృష్టింప 
బడ్డాయి. 

స్వయంభువదేవులు యజ్ఞము కారకే మనుష్యులను సృష్టించారు. అప్పుడాయన 
అన్నారు. యజ్ఞం అందరకూ కల్యాణకరం. అందువల్ల యజ్ఞతత్పరులు కండి! 
యజ్ఞావశిష్టాన్ని భుజించేవాడు. సర్వపాపములనుండి ముక్తి పొందుతాడు. యజ్ఞశీలుర 
ధనం, మీద పండితులకు దేవస్వం, ఇవ్వబడింది (మిరాశి). 

యజ్ఞంద్వారా మహాత్ముడైన పురుషుడు స్వర్గానికి పోయి, దేవతల పూజలందు 
కుంటాడు. ఓ మహానుభావులైన బుషులారా! యజ్ఞకర్తయైన మహానుభావుడు స్వర్ణం 
చేరి అనేక సౌఖ్యాలను పొందుతాడు. అందువల్ల ప్రయత్న పూర్వకంగా యజ్ఞం ద్వారా 
భగవానుని యజనం చేయండి. 


౧ భారతీయ ధర్ణం—— 

దైవే కర్మణి యుక్తోహి విభర్ణీం చరాచరం - 75 

అగ్నౌ ప్రాస్తాహంతిః సమ్యగాదిత్య ముపతిష్టతే 

ఆదిత్యాజ్రాయతే వృష్టిర్భ ష్టేరన్నం తతః ప్రజా । మనుస్కతి - 3-76 

అంటే ఏ దేవత హోమకర్మయుక్తుడో అతడు చరాచరముల పోషణకర్త. కారణం 
అగ్నిలో వేసిన ఆహుతులు ఆదిత్యుని చేరుతాయి. సూర్యుడు వర్షాలు కురిపిస్తాడు. వర్షాలవల్ల 
పంటలు పండి అన్నం లభిస్తుంది. అన్నంతో ప్రజాపోషణ జరుగుతుంది. అందువల్ల 
యజ్ఞకర్త సమస్త ప్రజలను పోషిస్తాడు. 

యజ్ఞైరాప్యాయాపితాదేవా వృష్ణ్యుత్సర్గేణవై ప్రజాః 

ఆప్యాయయంతే ధర్మజ్ఞ యజ్ఞాః కల్యాణ హేతవః ॥ 8 

శ్రీవిష్ణుపురాణం, ప్ర. అంశ. అధ్యా - 6 


అర్థం : హేధర్మరాజ! యజ్ఞంతో తృప్తి చెంది దేవగణములు వర్షం కురిపించి 
ప్రజలను తృప్తిపరుస్తారు. యజ్ఞం సర్వదా కల్యాణ హేతువు. 


యోయజ్జైరిజ్యతేదేవో వాసుదేవః సనాతనః 
స సర్వే దైవత తనుః పూజ్యతే పరమేశ్వర li 
కూర్మపురాణం యా పూర్వార్థం అ.20 శో 40 


అర్థం : ఎవరైతే యజ్ఞాలలో సనాతనుడైన వాసుదేవుని భజన చేస్తారో, వారు 
సదా దేవతల శరీర రూపుడైన పరమేశ్వరుని పూజనంచేసినట్లే. అంటే సనాతనుడైన 
వాసుదేవుని యజ్ఞాలలో యజనం చేయటంతో సర్వదేవతలకు యజనం చేసినట్టే, 


తస్మాదీశ ప్రసాదార్థం యూయంగత్వాభువంద్విజాః 
దీర్హసత్రం సమాకృధ్వం యూయం వర్ష సహస్రకం 
శివపురాణం. వి.స.1, అ.4 
అర్థం : యజ్ఞమే శివుని ప్రసన్నం చేసుకునే శ్రేష్టమైన సాధనం. అందువల్ల 
బుషి గణములారా! మీరందరూ భూమి మీదికి పోయి వేయి సంవత్సరాలపాటు దీర్హకాలీన 
విశాల యజ్ఞం చేయండి. 


భారతీయు ధర్మం నన ఖ్‌ ఖు 
యే విష్ణుభక్తా నిష్మామాయజంతి పరమేశ్వరం 
త్రి సపాకులా సంయుక్తాస్తే యాంతిహరి మందిరం ॥ ॥ 
బృహన్నారద పురాణ : అ.89, శ్లో 61 


ఎవరైతే నిష్మాను భావంతో యజ్ఞంచేసి పరమాత్మను పూజిస్తారో వారు తమ 
ఇరువదియొక్క తరాలతోసహా వారి మందిరానికి చేరుకుంటారు. 


హవనం ద్వారా రోగకారక క్రిములు నశింపజేయుట : 


డా. పుందన్‌లాలు, యం.డి. 'యజ్ఞ చికిత్స! అనే పేరు గల ఒక (గంథం 
1949లో జబల్‌పూర్‌లో ప్రకాశింపజేశాడు. ఆయన అల్లోపతి డాక్టరు. కానీ దాన్ని 
వదిలిపెట్టి క్షయరోగాన్ని యజ్ఞం ద్వారా చికిత్స చేయడంలో లీనమయ్యాడు. ఆయన 
జబల్‌పూర్‌లో ఒక టి.బి. శానిటోరియం కూడా తెరిచాడు. యజ్ఞం నుండి వెలువడే 
వాయువులను గురించి ఆయన కొన్ని ప్రయోగాలు చేశాడు. “యజ్ఞ చికిత్స అనే పుస్తకం 
193వ పేజీలో ఆయన వ్రాస్తాడు - 12 గాజు సీసాలు తీసుకొన్నాడు. శాస్త్రీయంగా 
వాటిని పూర్తిగా శుద్ధం చేశాడు. వాటిలో ఉందే క్రిములు మొదలైన వాటిని పూర్తిగా 
తొలగించాడు. ఆ తరువాత 6 సీసాలలో పాలు, మాంసము మొదలైన 6 వస్తువులు 
నింపాడు. ఇప్పుడు ఆ 6 సీసాలు ఒకవైపు, మిగిలిన 6 సీసాలు రెండవ వైపు ఉంచాడు. 
వాటిలో ఒకవైపు ఉన్న సీసాలలో యజ్ఞం వాయువును చేర్చాడు. రెండవ వైపు సీసాలలో 
ఉద్యానవన శుద్ధ వాయువు నింపాడు. సీసాలు మూసి ఉంచాడు. రోజూ వాటిని పరీక్షించ 
సాగాడు. తేలిన విషయమేమిటంటే ఉద్యాన వాయువు నింపిన వాటిలో కుళ్లటం వెంటనే 
ప్రారంభమై, త్వరగా పెరగసాగింది. దీనికి వ్యతిరేకంగా యజ్ఞం వాయువు నింపిన 
సీసాలో మురగడం ఆలస్యంగా ఆరంభమయింది. నెమ్మదిగా పెరగసాగింది. దీనికర్థము 
ఏమిటి? యజ్ఞం వాయువు ఉద్యాన శుద్ధ వాయువుకంటే కూడా మురుగును ఎక్కువగా 
నిరోధిస్తుంది. ఈ ప్రయోగం యజ్ఞం మామూలు సామగ్రితో చేయబడింది. క్షయనాశక 
విశేష సామగ్రి తయారుచేసినపుడు దాని ప్రభావం కుళ్లిన శ్వాసకోశముల పై క్షయరోగ 
కీటాణువు వలన కుళ్లి వాటిపై ఎక్కువగా ఉంటుంది. దీనితోపాటుగా ఈ ప్రయోగం 
ఇంకొక విషయాన్ని కూడా స్పష్టం చేస్తుంది. నిత్యాగ్నిహోత్రం చేసేవారి శరీరాలలో 


hn Sa ల భారరీయ ధర్మీం 
ఇలాంటి రోగాలు పుట్టనే పుట్టవు. వారిలో ఎవరికైనా చీము పడితే నిత్యం అగ్నిహోత్రం 
వాయువు చేరుటవలన చీము వెంటనే మాడిపోతుంది, గాయం మానుతుంది. 


ఇదిగాక ఇంకొక ప్రయోగం కూడా చేశారు. యజ్ఞం వాయువును నీళ్లలో 
కలిపి శరీరంపై ఉన్న కుళ్ళిన భాగాలు కడిగివేశాడు. దీని పరిణామంగా ఏడో ఒక 
గాయం నుండి చీము అధికంగా వచ్చింది. తరువాత గాయం త్వరగా నయమై మాడి 
పోయింది. మొదట చీము ఎక్కువగా రావడానికి కారణం లోపల చాలా లోతువరకు 
వున్న చీము బయటకు వచ్చింది. ఇక గాయం మానిపోయింది. 


ఈ విధంగా యజ్ఞం గురించి వివరించుకుంటూ పోతే ఉదాహరణలు చాలా 
ఉన్నాయి. విశ్వామిత్రుడు యజ్ఞం చేసేటప్పుడు రామలక్ష్మణులను యజ్ఞరక్షకులుగా 
తీసుకువెళతాడు. దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేసాడు. ఆ యాగ ఫలితమే 
రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు ఇలా వివరించాలంటే చాలా ఉదాహరణలున్నాయి. 


(౫~ 32 బి | 


త్త నా భారతీయ ధర్మం rr 


సంస్మారాలు 
16 సంస్కారాలు : 


ఈ 16 సంస్కారాలు ప్రతి భారతీయుడు పాటించవలసిందే. ఈ సంస్మారం 
వలనే మానవుడి జీవితం ఆధారపడి ఉంటుంది. సన్మార్గంలో నడవాలంటే, మంచి 
సంతానం ఉండాలంటే మనశ్శాంతిగా బతకాలంటే ధర్మమార్గంలో నడవాలనుకుంటే ఈ 
కర్మలను అనుసరించి ఆచరణలో పెడితేనే మన మానవ జీవనం ప్రశాంతమైన ప్రయాణం 
సాగుతుంది. చివరి దశలో పరమాత్మున్ని చేరుతుంది. ఏ ఆచరణ పాటించని వారి 
జీవితాలు, చంచలం కొద్ది మనశ్శాంతి లేకుండా, జీవన ప్రయాణం ఏ వైపు కొనసాగుతుందో 
అర్థంకాక సతమతమవుతున్న జీవితాలను ఎన్నో చూశాము. కనుక (ప్రేమ స్వరూపులారా 
మన వేదంలో చెప్పబడిన ఈ 16 సంస్కారాలను ఆచరిస్తూ అనుసరిస్తూ కొనసాగించాలని 

లక్షల సంవత్సరాల క్రితమే మన బుషులు వేద శాస్త్రాలను అధ్యయనం చేసి 
మానవ జన్మ చాలా విలువైనదని ఆ విలువైన జన్మకు ఇంకా విలువను పెంచి జ్ఞాన 
మార్గమున నడిపించుటకు 16 పర్యాయాలు సంస్మరించవలసి ఉంటుందని తెలుసుకున్నారు. 
వేదాల ఆధారంగా ఆ విధి విధానాలను రూపొందించి వాటికి షోడశ సంస్కారాల 
ప్రథశుద్ధంగా, వైదికంగా, వైజ్ఞానికంగా, హేతుబద్దంగా ఉండేది. అనంతరం ఆ 
వైదికాచారాలు చోటు చేసుకున్నాయి. 


ఈ సంస్మారాలు మూఢనమ్మకం కొద్ది చేసేటివి కావు. నేను వ్రాసే ప్రతి అక్షరం 
నేను చెప్పే ప్రతి క్రియ ఏ సైన్స్‌ పరికరాలతోనైనా పరిశీలించుకోవచ్చు. ఈ 16 సంస్కారాలను 
సైన్స్‌పరంగా విడదీసి అందిస్తున్నాను. 


1. గర్భధారణము సంస్కారం : సంతానం కోరుతూ భార్యాభర్తలు కలిసే క్రియను 
గర్భదానం అంటారు. ఆ రతిక్రియ జరపబోయే ముందు అందుకు తగిన విధంగా ఆ 
భార్యాభర్తల శరీరాలను, మనస్సులను తీర్చిదిద్దుటకు విశేష హోమం చేస్తారు. ఉత్తమ 
భావాలతో వారి హృదయాలను నింపుతారు. అందువల్ల మంచి సంస్కారవంతమైన 


జీవాత్మ భార్య గర్భంలో (ప్రవేశించి శరీరధారణ చేస్తుంది. 
33 


లా భారతీయ ధర్మం నన 

గర్భాధారణ మీద సుగుణ మాట : విత్తనాలు వేసేటప్పుడే మంచి విత్తనాలు 
వేయాలి. అని పెద్దలు మనకు చాలాసార్లు చెప్పారు. ఒకప్పుడు మన పూర్వీకులు గర్భాదానం 
ఈ విధంగా ఉంటే మంచి సంతానం కలుగుతుందని మనకొక మంచి మార్గాన్ని 
అందించారు. భార్యభర్తలు ఇద్దరు స్నానం చేసి ఉదయం సూర్యాష్టకం చదివి గాయత్రి 
ఉపాసన చేసేవారు. పండ్లు, పాలు, ఆహారంగా తీసుకుంటూ యజ్ఞం వద్ద భార్యాభర్తలు 
కూర్చొని ఒక మంచి జ్ఞానమైన సంతానం కలగాలని సంకల్పం చేసి గర్భధారణకి ఒక 
ప్రత్యేకమైన హోమం ఉంటుంది. ఆ హోమం చేసి సాత్వికాహారం తిని ఒక శుభ 
ముహూర్తంలో రతిక్రియ చేసేవారు. వాళ్ళకు కలిగే సంతానం మంచి జ్ఞానమైన సంతానం 
కలిగేది. 


ఉదా :- యోగానంద పరమహంస రచించిన ఒక యోగి ఆత్మకథ పుస్తకంలో 
చదివాము. యోగానంద పరమహంస వాళ్ళ అమ్మని, వాళ్ళ అక్క ఈ విధంగా అడిగింది. 
అమ్మా నీవు ఏంటి ఎప్పటికీ మావద్దే ఉంటావా. నాన్న ఒంటరిగా ఉంటారు కదా నీవు 
నాన్న వద్దకు వెళ్ళవా అని అడుగుతుంది. అప్పుడు యోగానంద పరమహంస తల్లి ఈ 
విధంగా బోధించింది. మా గురువుగారు అయిన లహరి మహాశయులు మాకు 
కియాయోగం నేర్పించి జ్ఞాన మార్గంలో నడిపించారు. గురువుగారు మాకు సంతానం 
కావాలని లహరి మహాశయులను అడిగినప్పుడు మాకు గర్భాదానం గురించి వివరించాడు. 
సంతానం కోసం మాత్రమే మేము సంసారం చేశాము అని వాళ్ళ అమ్మ చెప్పడం జరిగింది. 


లహరి మహాశయులు బ్రహ్మజ్ఞానులు వాళ్ళ శిష్యులకు గర్భాదానం గురించి 
చెప్పాడు కాబట్టి వారి శిష్యులు అది పాటించారు. వాల్ళు పాటించడం వల్లె వారి గర్భాన 
జన్మించిన వారందరు జ్ఞానులయ్యారు. యో-ప-కూడా జన్మించారు. కాబట్టి మీరు 
కూడా 16 సంస్కారాలను పాటించండి. ఈ సమయంలో మన భారతదేశానికి మంచి 
సంతానం అవసరం. 


సుగుణ ఖండించిన నియమం 


ఉదా :- ఇప్పుడు ఉన్న మన యువత వాయి వరుసలు మరచిపోయి, కుక్కల 
కన్నా హీనంగా కళ్ళు మూసుకుపోయి ప్రవర్తిస్తున్నారు. ఈ రోజు మన భారతదేశంలో 
ఏ ఇంట్లో కూడా మనశ్శాంతి లేదు. తండ్రి మాట కొడుకు వినడు. కొడుకు మాట తండ్రి 


వినడు. తల్లిదండ్రులు అంటే గౌరవం లేదు. అందుకే వృద్దాశ్రమంలో పడేసి తల్లిదండ్రులు 
34 


Ce" భారతీయ ధర్మీం వాతం 
చనిపోయారంటే కనీసం చూడటానికి కూడా వెళ్ళటంలేదు. అంత కఠినమైన కొడుకుల్ని 
కన్నారు మనవాళ్ళు. వాళ్ళు అలా తయారు కావడానికి కారణాలు చెప్పాలంటే 


మీరు గర్భాధారణ చేసేటప్పుడు మందు తాగి మాంసం తిని, సంసారం చేస్తే 
అలాంటి సంతానం కాకుండా ఎలాంటి సంతానం పుడుతుంది. నాయనా! మందు 
త్రాగిన తర్వాత మనిషి రాక్షసుడవుతాడు. మందు తాగిన వ్యక్తికి ఒక కత్తి ఇచ్చి వేరే 
వ్యక్తిని చంపేయమంటే చంపేస్తాడు. మంది తాగిన వ్యక్తి మనస్సు చంచలంగా ఉ 
ంటుంది. మందు తాగిన తర్వాత అతని గుండె 72 సార్లు కంటె ఎక్కువగా కొట్టుకుంటూ 
అహంకారిగా ఉంటాడు. కోపిష్టిగా ఉంటాడు. అతని రక్తం కూడా అశుద్ధమై ఉంటుంది. 
అలాంటి సమయంలో సంసారం చేసేటప్పుడు ఎలాంటి సంకల్పం చేస్తాడు. బ్రహ్మజ్ఞాని 
పుట్టాలని చేస్తాడా, లేదా యోగులు జన్మించాలని చేస్తాడా త్రాగిన మత్తులో ఏమని 
సంకల్పం చేస్తాడు. అప్పుడు చేసేది గర్భధారణ కాదు. కేవలం కామంతో కళ్ళు 
మూసుకుపోయి కామ కోరిక తీర్చుకుంటాడు. ఆ కామ కోరికను ఏ విధంగా 
తీర్చుకుంటున్నాడు. అహంకారంతో, (క్రోధంతో ఒక రాక్షసుడిలాగా సమయం సందర్భం 
లేకుండా కామాన్ని అనుభవిస్తున్నాడు. అలాంటి సమయంలో గర్భధానం జరిగితే ఎలాంటి 
పిల్లలు పుడతారు. వాళ్ళ మనస్సు, ప్రవర్తన కూడా రాక్షసుడిలా ఉంటుంది. ఈ రోజు 
మన యువత 75 శాతం అలాగే ఉన్నారు. కావాలంటే మీకు సైంటిఫిక్‌గా ప్రూవ్‌ చేస్తా. 
మనము మహాభారతం కథలో చదివాం కదా. సూర్యుడు అస్తమించే సమయంలో 
సంసారం చేస్తే రాక్షసులు జన్మిస్తారు అని మన పెద్దలు చెప్పారు. మరి మందు తాగి, 
మాంసం తిని సమయం కాని సమయంలో సంసారం చేస్తే మరి మనకు ఎలాంటి 
పిల్లలు జన్మిస్తారు. మీరే ఆలోచించండి. 


మనశ్శాంతి కావాలంటే మంచి సంతానం ఉండాలి. కాబట్టి ఆలోచించుకోండి. 


ప్రశ్న : స్వామిజీ మందు, మాంసం మీరు తినకూడదు, త్రాగకూడదు అంటున్నారు. 
సైన్స్‌ పరంగా మాంసం తినవచ్చు, మందు త్రాగవచ్చు అంటున్నారు. మీరు యోగశాస్త్రము, 
సైన్స్‌ ఒకే విధంగా ఉన్నాయి అని చెప్పారు. ఒక్కొక్క మహర్షి ఒక్కొక్క సైంటిస్టులతో 
సమానం. అని చెప్పారు. మీరు ఏ విధంగా పరిశోధన చేసి మందు, మాంసం తినకూడదు, 
త్రాగకూడదు అని అంటున్నారు పూర్తిగా వివరించగలరు. 


ఆయ్‌ భారతీయ ధర్మం వనన" హా 
స్వామీజీ జవాబు : యోగశాస్త్రం బోధించేది సైన్స్‌ ప్రకారమే. ఏ గురువైనా చాలా దూరం 
ఆలోచించి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని జ్ఞానాన్ని బోధిస్తారు. ఎలాంటి ఆహారం 
తింటే ఎలాంటి మనస్సు ఉత్పత్తి అవుతుందో, ఏ ఆహారం తిని సంసారం చేస్తే ఎలాంటి 
పిల్లలు పుడతారు అని గురువులు రాబోయే కొన్ని తరాలను దృష్టిలో పెట్టుకొని ఈ రోజు 
జ్ఞానబోధ చేస్తారు. డాక్టర్లు చెప్పేది మన శరీరం బాగుండాలి. మీరు ఈ ఆహారం తినండి 
మీ శరీరం దృఢంగా తయారు అవుతుంది అని మన శరీరం బాగుండాలి అని ఆహార 
నియమాలు చెబుతున్నారు. 


ఉదా :- ఒక టి.బి. పేషెంటుకి మటన్‌ తినమని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. డాక్టర్లను 
నను తప్పుపట్టడం లేదు. వారు మన శరీరం బాగుండాలి అని కోరుకుంటున్నారు. 
యోగశాస్త్రం ప్రకారం చెబుతాను వినండి. ఒక నిప్పుల గుండంలో ఎండుమిర్చి, ఉప్పు 
వేస్తే ఎలాంటి ప్రభావం చూపుతుంది. ఆ మిరపకాయల ఘాటు కొంత దూరమే ఆ 
(ప్రభావం చూపుతుంది. అదే నిప్పుల గుండంలో ఆవునెయ్యి వేస్తే ప్రాణవాయువు ఉత్పత్తి 
అవుతుంది. సుగంధ ద్రవ్యం వేస్తే సుగంధం ఉత్పత్తి అవుతుంది. అదే విధంగా మన 
కడుపుని వేదాలలో యజ్ఞగుండంగా వివరించారు. మన కడుపులోకి ఎలాంటి ఆహారం 
తింటే అలాంటి మనస్సు ఉత్పత్తి అవుతుంది అని సైన్‌పరంగా రుజువు చేసారు. 
వుదాహరణకి చెబుతాను వినండి, ఒక వ్యక్తికి మందు త్రాగించి మాంసం తినిపించి 
చేతికి ఒక కత్తిని ఇస్తే వేరే అతనిని చంపామంటే వెనుక ముందు ఆలోచించకుండా 
చంపేస్తాడు. అదే వ్యక్తికి పాలు త్రాగించి ఓ రెండు అరటిపండ్లు తినిపించి చేతికి కత్తిని 
ఇచ్చి వేరే అతనిని చంపామంటే చంపగలుగుతారా? చంపలేరు. పొరపాటున కాలు 
తగిలితే క్షమించమని అడిగేవారు ఎలాచంపగలుగుతారు. ఎందుకు అంటే పాలు తాగి, 
పండ్లు తింటే సాత్విక గుణం ఉత్పత్తి అవుతుంది. అదే మాంసం తిని, మందు త్రాగితే 
రజోగుణం ఉత్పత్తి అవుతుంది. రజోగుణానికి ఉందే లక్షణాలు. కోపం, ఆవేశము, 
కామం, క్రోధం, స్వార్థము, మూర్థత్వము ఒక రాక్షసుడు అన్నీ వివరించవచ్చు. అదే 
సాత్విక గుణానికి ఉండే లక్షణాలు భక్తి, ప్రేమ, ఆత్మీయత, బాధ్యత ఉంటుంది. 


మందు త్రాగి, మాంసం తిని రజోగుణంతో చంచలమైన మనస్సుతో మీరు 
కాపురం చేసినట్లయితే మీకు పుట్టబోయే పిల్లలు చంచలమైన మనస్సుతో రజోగుణంతో 


Sa 36 ల ౧ 


జం వా. భారతీయ ధర్మం ——~ 
పుడతారు. ఎలా అని నన్ను ప్రశ్నించవచ్చు. మీరు మాంసం తిని మందు తీసుకున్నప్పుడు 
మీ రక్తమును టెస్ట్‌ చేయ్యండి. ఆల్మహాల్‌ పర్‌సెంటేజ్‌(%) ఎంత ఉందో చూడండి. ఆ 
ఆల్మహాల్‌ కలిసిన బ్లడ్‌తోనే వీర్యము తయారు అవుతుంది. అంటే వీర్యం కూడా 
కలుషితమైనది. రక్తము కూడా కలుషితమైనది. ఇలాంటి సమయంలో సంసారం చేస్తే 
ఎలాంటి పిల్లలు పుడతారు. పుట్టిన పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు, ఇంట్లో మనశ్శాంతి 
ఉండదు. వారు మనశ్శాంతిగా ఉండరు వేరేవాళ్ళని మనశ్శాంతిగా ఉంచరు. మీరు ఇది 
నిజమా! కాదా! అని తెలుసుకోవాలని అనుకుంటే ఏ సైన్స్‌ పరికరాలతో ఐనా 
పరిశీలించండి. బైబిల్‌లో ఏమి రాశారు ఎక్కువ మాంసం తినడం వల్ల రాక్షసుల గుణం 
ఉత్పత్తి అవుతుంది అని రాసారు. కురాన్‌లో అసలు ఆల్మహాల్‌ ముట్టకూడదు అని 
రాసారు. అదే భగవద్గీతలో ఐతే మందు, మాంసం నిషేధం అని రాసారు. బుద్దుడు 
“అహింసా పరమో ధర్మః” అని చెప్పారు. మహవీర్‌ చెప్పారు. “పంచాయమధర్మ” 
అందులో అహింసకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. మాత గురువులు అందరు హింసను 
ఖండించారు. ఇది సత్యం. 


ప్రశ్న : స్వామిజీ మరి మంచి సంతానం పొందాలి అంటే ఏ విధమైన నియమాలు 
పాటించాలి? 


స్వామీజీ జవాబు : సంసారానికి 41 రోజుల ముందు గాయత్రి అనుష్టానాన్ని ప్రారంభించి 
ఆవునెయ్యితో అఖండదీపం పెట్టి భార్య భర్తలు ఇద్దరు మిత ఆహారం తింటూ 41 రోజులు 
బ్రహ్మచర్యం పాటించి గాయత్రి జపం చేస్తూ నాకు మంచి సంతానం కావాలి అని శు 
భసంకల్పం చేసి అనుష్టానం పూర్తి అయిన తరువాత ఒక మంచి రోజు చూసుకుని ఉ 
దయం యజ్ఞం చేసి రాత్రి సంసారం చేయాలి. స్త్రీ ప్రెగ్నెన్స్‌సి అయిన తరువాత సంస్మార 
నియమాలను పాటిస్తూ భగవద్గీత, బుషుల చరిత్రలు గర్భిణీ స్త్రీ చదవాలి. సంధ్యావందనం 
చేస్తూ గాయత్రి జపం చేస్తూ వీలైనంత యజ్ఞాలలో పాల్గొంటూ దైవ కార్యక్రమాలలో 
పాల్గొంటూ అందరితో (ప్రేమతో ఉంటూ ప్రశాంతమైన జీవితం గడపాలి. గంగాపురాణాన్ని 
తప్పకుండా చదవాలి. అప్పుడు వారికి మంచి సంతానం ఉత్పత్తి అవుతుంది. ఆ సంతానం 
వల్ల ప్రపంచానికి మేలు జరుగుతుంది. 


ఆజా భారతీయ ధర్మం 
పుంసవనము - సంస్మారము-2 
విశేష యజ్ఞం చేసి ప్రారంభించాలి 
2. గర్భిణీ తీసుకోవలసిన జాగ్రత్తలు : 


“చరకసంహితిలో శరీర స్థానంలో పుంసవన సంస్మారము వర్ణన చేస్తూ గర్భపాతం 
కాకుండా గర్భస్థ సంతానం బలంగా ఉండటానికి గర్భిణీ తీసుకోవలసిన జాగ్రత్తలు, 
భోజన పదార్థముల వర్ణన ఉంది. 


(సూత్రము - 40) గర్భవతి వంకరగా కూర్చోవడం, ఎగుడు దిగుడుచోట్ల తిరగడం, 
గట్టి ఆసనంపై కూర్చోవడం, గ్యాసు, మలమూత్రములను నిరోధించుట, మిక్కిలి కష్టమైన 
పనులు చేయుట, వేడి, చురుకైన వస్తువులను సేవించడం లాంటివి చేయకూడదు. 
చాలా ఆకలిగా ఉండటం వలన గర్భము ఎండిపోతుంది, చచ్చిపోతుంది లేక గర్భస్రావము 
అవుతుంది. 


(సూత్రము - 41) దెబ్బ తగలటం వలన, గర్భంమీద వత్తిడి కలగడం వలన, 
గోతులు, బావులు, కొండకోనలు, లోయలు చూడటం వలన గర్భస్రావం కలుగవచ్చును. 
గర్భిణి శరీరము అతిగా కదలికలకు గురికాకూడదు. ఎడ్లబండి లాంటి ఎగుడు దిగుడు 
వాహనం వలన, భయంకర శబ్దము, ఇష్టంలేని మాటలు వినటం వలన కూడ అకాల 
గర్భస్రావం కలుగవచ్చును. 


(సూత్రము - 42) గర్భిణీ దిశిమొలతో నిద్రించినా, అటు ఇటు తిరిగినా సంతానం 
పిచ్చిది కావచ్చును. గర్భవతి మిక్కిలిగా పోట్లాడేది, కొట్లాడేది అయితే సంతానానికి 
మూర్చలు రావచ్చును. గర్భవతి కలయికయందు ఆసక్తి గలదైతే సంతానం కామభావం 
గలది అవుతుంది. ఎప్పుడూ దిగులుతో ఉంటే సంతానం భయంగలది, తక్కువ ఆయువు 
గలది అవుతుంది. పరుల ధనాన్ని అపహరించాలనే కోరిక కలిగివుంటే, దొంగ, సోమరి, 
(ద్రోహి, చెడుపనులు చేసే సంతానాన్ని కంటుంది. ఆమె కోప పడేది అయితే సంతానం 
కోపిష్టిది, మోసకారి, చాడీలు చెప్పేది అవుతుంది. ఆమె ఎప్పుడూ నిద్రపోయేది అయితే 
సంతానం సోమరి, మూర్ధము, ఆకలి లేనిది అవుతుంది. సారాయి త్రాగేది అయితే 
సంతానం మతిస్థిమితం లేనిదవుతుంది. ఎక్కువగా తీపి తినేది అయితే సంతానానికి 
మధుమేహం (షుగరు) వస్తుంది. ఎక్కువ పులుపు తినేది అయితే సంతానానికి చర్మరోగం 


ee నా భారతీయ ధర్మం na 
వస్తుంది. ఎక్కువ ఉప్పు తినేదయితే సంతానానికి వెండ్రుకలు త్వరలో తెల్లబడుతవి. 
ముఖంమీద ముడతలు వస్తవి, బట్టతల వస్తుంది. మిక్మిలి మసాలా భోజనం చేసేదయితే 
సంతానం బలహీనులు, అల్బవీర్యము గలవారు, గొడ్రాలు, నపుంసకులు అవుతారు. 
మిక్కిలి చేదు తింటే సంతానం ఎండురోగము, సన్ననిది అవుతుంది. 


(సూత్రము - 44) ఎలా తల్లి కార్యకలాపాల వలన సంతానానికి రోగాలు 
సంక్రమిస్తవో అలాంటి కార్యకలాపాలు తండ్రి చేస్తే కూడా వీర్యం చెడిపోతుంది. అలాంటి 
చెడ్డ వీర్యం వలన అలాంటి చెడ్డ పిల్లలే పుడతారు. 


గర్భవతి మొదటి రోజు మొదలుకొని ప్రతిరోజూ సంతోషంగా ఉండాలి. పవిత్రమైన 
ఆభరణాలు పెట్టుకోవాలి. తెల్లచీరలను ధరించాలి. మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. 
అందరి మేలు కోరేదిగా ఉండాలి. దైవము, (బ్రాహ్మణుడు, గురువును గౌరవించేదిగా 
వుండాలి. మురికియెన, వికృతమైన నీచ అవయవములను తాకగూడదు. చెడు వాసనలు, 
చెడు దృశ్యములకు దూరంగా ఉండాలి. బాధ కలిగించే మాటలను వినకూడదు. ఎండిన, 
పాచిన, కుళ్లిన అన్నాన్ని తినకూడదు. ఇంటినుండి బయటకు పోవడం, ఎవరూ లేని 
ఇంట్లో ఉండటం, సమాధులు, శృ్యశానము, చెట్లు మొదలైన వాటి క్రింద ఉండటం, 
కోపపడటం, చెడుగా ప్రవర్తించడం, బిగ్గరగా అరవడం మొదలైన వాటిని వదిలి పెట్టాలి. 
గర్భానికి హాని కలిగించే విషయాలకు దూరంగా ఉండాలి. చరక సంహితలో చెప్పారు 
- మత్తుపదార్థాలు, మాంసము తినగూడదు, వాహనములు ఎక్కకూడదు. ఇంద్రియాలకు 
ఇష్టంకాని వాటిని దూరం నుండి వదిలిపెట్టాలి. ఇరుగు పొరుగువారు, బంధువులు 
చెప్పినట్లు చేయాలి. 

పైన చెప్పినదానికి అర్ధము ఏమిటి? సంతానము గర్భములో ఉన్నపుడు తల్లి చేసే 
ప్రతి విషయం దాని శరీర నిర్మాణంలో భాగమవుతుంది. ఇందువలన తల్లి సంతానం 
శరీర వికాసాన్ని దృష్టిలో పెట్టుకుని తన అన్నపానాదులు, కట్టు బొట్టు, వ్యవహారము 
సంతానంపై ఎలాంటి చెడు ప్రభావం పడకుండా చూచుకోవాలి. 

తల్లి మనోభావాలు, చేష్టలు సంతాన నిర్మాణంలో తీవ్రమైన ప్రభావం చూపుతవి. 
సుశ్రుతుడు 'శరీరస్థానం”లో వ్రాశాడు - ఏ విధమైన శరీర దోషం చేతనైన గర్భవతి 


జ 39 _ ~~) 


౧ బకదుద్తంాోాంయాతు 
యొక్కఏ అవయవము బాధపడుతుందో గర్భంలో ఉన్న శిశువు యొక్క అదే అవయవము 
నొప్పి పెడుతుంది. 

శి. శరీర వికాసానికి, సంతానానికి జెషథోపచారములు : 


పుంసవన సంస్మారపు ముఖ్య ఉద్దేశ్యం గర్భంలో ఉన్న సంతానాన్ని రక్షించడం. 
ఇందువలన ఇప్పుడు చేసే ఉపచారాలన్నింటి లక్ష్యము గర్భం నిలవాలనే. సంస్మార 
విధిలో అశ్వలాయన గుహ్యసూత్రాలను పేర్కొంటూ దయానందుడు వ్రాశాడు - గర్భం 
నిలిచిన రెండవ లేక మూడవ నెలలో మళ్టిచెట్టు ఊడ లేక కొమ్మ చిగురు తీసుకుని 
గర్భిణి కుడి ముక్కుతో వాసన చూడాలి. ఇంకా కొన్ని బలకరమైనవి అంటే తిప్పతీగ లేక 
బ్రాహ్మి ఓషధి తినిపించాలి. అక్కడ మళ్టీచెట్టు, తిప్పతీగ వర్ణన ఉన్నది. అదే విషయం 
సుశ్రుతుని 'శరీరస్థానం'లో కూడా ఉన్నది. దీని అభిప్రాయం గర్భాన్ని స్థిరంగా ఉ 
ంచటానికి జెషదోపచారంగా మళ్దిచెట్టు, తిప్పతీగ వరకే పరిమితం చేయడం కాదు, 
అనుభవం గల వైద్యుని పరామర్శతో గర్భం నిలవడానికి భార్యాభర్తలు ఏ బెషధాన్నయినా 
ఉపయోగించవచ్చు. గర్భం నిలిచిన తరువాత భౌతిక శరీరాన్ని స్థిరంగా ఉంచడానికి 
భార్యాభర్తలు ప్రయత్నించాలి. 


'సుశ్రితసంహితి దీనికొరకై న్యగోధాన్ని సూచిస్తుంది. న్యగోధము అంటే మచ్జిచెట్టు. 
మల్టిని గురించి వ్రాశారు - అది వ్రణములను, పుండును నయం చేస్తుంది. విరిగిన 
ఎముకలను అతుకుతుంది. రక్తంలో వేడిని తగ్గిస్తుంది. స్తీ యోనిలోని దోషాలను 
పోగొడుతుంది. గర్భానికి బలం చేకూర్చుతుంది. తరువాత వ్రాశారు - తిప్పతీగ జ్వరాన్ని 
రానివ్వదు. వచ్చినా పోగొడుతుంది. వేడి, కఫము, దురద, అరుచి, వాంతి, దప్పిక, 
మంటలను నయం చేస్తుంది. మలబద్దకాన్ని పోగొడుతుంది. ఏయే ఉపద్రవాలు గర్భస్థ 
దశలో వస్తాయో వాటినన్నింటినీ తిప్పతీగ నివారిస్తుంది. 


గర్భ దశలో గర్భాన్ని స్థిరంగా ఉంచడానికి ఈ క్రిందివాటిని పాటించాలి. 


1. మజ్జిచెట్టు చిగురు లేక లేత కొమ్మను పాలలో మెత్తగా నూరి, ఆ రసాన్ని 
సంతానం కావాలనే స్తీ యొక్కకుడి ముక్కులో మూడు లేక నాలుగు చుక్కలు 


వేయాలి. వాటిని బయటకు రానివ్వకూడదు. 

2. మంచి బియ్యమును విసరి ముద్దగా చేసి, ఆ ముద్దను వేడి చేయాలి. వేడి 
చేసేటప్పుడు ఆ వేడిగాలిని ముక్కుతో పీల్చాలి. దీనిని పిండి, దూదితో తుడిచి, 
ముక్కులో పెట్టాలి. 

4. గర్భవతి బలానికి ఏమి తినాలి? 


(సూత్రము - 70) మొదటి నెలలో జెషధం లేకుండా చల్లపరచిన పాలు త్రాగాలి. 
ఉదయం, సాయంత్రం మితమైన అన్నం తినాలి. 


(సూత్రము - 71) రెండవ నెలలో గర్భవతి బెషధంతో కూడిన పాలు త్రాగాలి. 


ఉదా :- ఖర్జూర, ఏలకులు మొదలైన వాటిని పాలలో ఉడికించి ఇవ్వాలి. మూడవ 
నెలలో రెండు చెంచాలు తేనె, ఒక చెంచా నేయి పాలలో వేసుకుని త్రాగాలి. నేయి, తేనె 
సమంగా వేసుకోకూడదు. నాలుగవ నెలలో పాలలో ఒక తులం తాజా వెన్న కలుపుకుని 
త్రాగాలి. ఐదవ నెలలో పాలలో నేయి కలుపుకుని త్రాగాలి. 6వ, 7వ నెలలో కిస్‌మిస్‌, 
ఖర్జూర, ఏలకులు కలిసిన పాలలో కొంచెము నేయి వేసుకుని త్రాగాలి. 

(సూత్రము - 72) 7వ నెలలో దురద పుడుతుంది. ముఖ్యంగా పొట్టపై చర్మమును 
చీల్చివేసే విధంగా దురద పుడుతుంది. ఈ సమయంలో స్త్రీ తన స్తనములకు, పొట్టకు 
మంచిగంథము పూసుకోవాలి. గోళ్లతో గీరుకోకూడదు. సాధ్యమైనంతవరకు దురదను 
ఓర్చుకోవాలి. ఓర్చుకోలేనపుడు నెమ్మదిగా చేతితో నిమరాలి. ఆ సమయంలో తియ్యని, 
వాత నాశని అయిన మెత్తని ఆహారాన్ని తినాలి. ఉప్పు తినగూడదు. మంచినీళ్లు త్రాగాలి. 

(సూత్రము - 73) 8వ నెలలో పాలతో వండిన జవల జావ నేతిలో కలుపుకుని 
అపుడపుడు త్రాగాలి. 

నిండు నెలలప్పుడు మలబద్ధకము లేకుండ చూసుకోవాలి. మలబద్ధకము 
పోవటానికి పాలలో గులకంద కలిపి వాడాలి. 


(yp 41 ప షం 


జ నం. భారతీయ ధర్మం 


3. సీమంతోన్నమన సంస్మారం 


పుంసవన సంస్కారం తల్లి ధ్యాస అంతా సంతానం యొక్క శారీరక వికాసంపై 
కేంద్రీకరించటానిక చేసేది. సంతానం తల్లి పొట్టలో పెరుగుతున్నంత కాలము దాని 
శారీరక, మానసిక వికాసం కొరకు తల్లినే సాధనంగా చేసుకోవాల్సివస్తుంది. సంతానానికి 
శారీరక వికాసానికి పుంసవన సంస్కారము, మానసిక వికాసానికి సీమంతోన్నయన 
సంస్కారము చేయాలి. 


1. సీమంతమంటే అర్థము ఏమిటి? 


సుశ్రుత “శరీరస్థానం” 6వ అధ్యాయంలో వ్రాశారు - శిరస్సు 5 కపాలములతో 
విభజించబడినది. వాటికి దెబ్బ తగిలిన, పిచ్చితనం వచ్చిన, భయం కలిగినా, 
పనిచేయకపోవడం వలన మరణం సంభవించవచ్చును. శిరస్సులో కపాలముల సందుల 
వలన దానిని సీమంతము అంటారు. శిరస్సులో మెదడు ఉంటుంది. దానితోనే మనము 
ఆలోచన చేస్తాము. సీమంతోన్నయనమునకు అర్ధము మెదడు యొక్క ఉచ్చస్థితి. 
సీమంతోన్నయనంలో సంస్కారమునకర్థము తల్లి ధ్యాస మెదడు మీద కేంద్రీకరించే సంస్కారం. 
పుంసవన సంస్కారం శరీర వికాస సంస్కారము సీమంతోన్నయన సంస్కారం మానసిక 
వికాస సంస్కారము. ఈ రెండు సంస్కారాల వలన గర్భస్థ శిశువుకు శారీరక, మానసిక 
వికాసం కలుగుతుంది. 


'సంస్మార విధిలో వ్రాశారు - సీమంతోన్నయన సంస్కారంలో భర్త తన చేతితో 
తన భార్య వెండ్రుకలకు సువాసన నూనెను వ్రాయాలి. పాపట తీయాలి. దువ్వెనతో 
దువ్వాలి. జడ అందంగా వేయాలి. ఇద్దరు కలిసి యజ్ఞవేదిక దగ్గరకు రావాలి. దీని 
వుద్దేశ్యము భార్యాభర్తలు ఇరువురు తమ ధ్యాస సంతాన శారీరక, మానసిక వికాసం 
మీద కేంద్రీకరించాలి. వారు అర్థంచేసుకోవాలి - సంతానం యొక్క మానసిక వికాసం 
వారిపైనే ఆధారపడి ఉన్నదని. ఎలాంటి మానసిక జీవితం వారు గడుపుతారో దాని 
ముద్రే సంతానం మీద పడుతుంది. శాస్త్రకారులు తల్లిని ఒక మూసగా భావించారు. 
దీనిలో తల్లిదండ్రులు కోరిన సంతానాన్ని పోతపోయవచ్చును. ఈ సమయాన్ని గనక 
చేకూర్చుకుంటే సంతానం పుట్టిన తరువాత, బయట మంచి-చెడు పరిసరాల ప్రభావం 


మిక్కిలి బలీయంగా పని చేస్తుంది. 


శ వనన భారతీయ ధర్మం ma 
2. సీమంతోన్నయన సంస్కారము ఎందుకు చేయాలి? 

(ఎ) మేము పైన చెప్పినట్లుగా సీమంతోన్నయన సంస్కారం యొక్క ఉద్దేశ్యం 
తల్లిదండ్రుల ధ్యాసను సంతానం యొక్క మానసిక వికాసంపై కేంద్రీకరించడమే. ఇందువలన 
స్పష్టమయేది సీమంతోన్నయనం సంస్కారానికి మంచి సమయము. గర్భస్థ శిశువు 
మెదడులోని అణువులు ఏర్పడే సమయము. సుశ్రుతుడు 'శరీరస్థానం'లో వ్రాశాడు - 
“పంచమే మన; ప్రతిబద్ధతరం భవతి, షష్టే బుద్ధి: సప్తమే సర్వాంగ ప్రత్యంగా విభాగ: 
ప్రవ్యక్తతర: అష్టమె£_ స్థిరీభవితి ఓజ: తత్ర జాత: చెన్నజీవేత్‌ నిరోజస్వాత్‌” - అనగా 
5వ నెలలో మనసు ఎక్కువగా మేల్మొంటుంది. 6వ నెలలో బుద్ధి జాగ్భతమవుతుంది. 
7వ నెలలో ప్రతి అవయవము బాగా కనబడుతుంది. 8వ నెలలో ఓజస్సు నిలకడగా 
ఉండదు. అందువలన 8వ నెలలో పుట్టే సంతానం ఓజస్సు లేకపోవడం వలన బ్రతకదు. 
దీనివలన స్పష్టమయేది - సుశ్రుతుడు చెప్పినదాన్నిబట్టి 5వ నెలలో గర్భస్థ సంతానం 
మెదడు ఇంతకు ముందుకంటే ఎక్కువ జాగృ్భతమవుతుంది. ముందుకంటే ఎక్కువకు 
అర్థము - 4వ నెలలో మనసు లేక మెదడులోని నరాల కూర్పు ఏర్పడుతుంది. ఈ 
కారణంగానే సీమంతోన్నయన సంస్మారమునకు సమయము 4వ నెల నిశ్చయించబడినది. 
అందుకనే అశ్వలాయన గృహసూత్రాన్ని బట్టి దయానందడు ఉద్ధరణను ఇస్తూ ఈ 
సంస్కార విధిలో వ్రాశాడు - చతుర్ధే మాసే సీమంతోన్నయనమ్‌. 


(బి) 6వ నెలకు కారణము - సుశ్రుతుని పై ఉద్దరణను బట్టి “'షష్టే బుద్ది: అని 
వ్రాశాడు. అనగా గర్భస్థ సంతానానికి 6వ నెలలో బుద్ధి వికసించడం మొదలవుతుంది. 
ఆయుర్వేదంలోని ఈ సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుని 6వ నెలలో కూడా సీమంతోన్నయన 
సంస్మారము చేయవచ్చును. దీని ఉద్దేశ్యము కేవలము ఇప్పటినుండే తన సంతానం 
యొక్క మానసిక వికాసపు భారం కూడా తనమీద పడిందని తెలుసుకోవడం. ఇప్పటినుంచి 
ఆమె ఏ పని చేసినా ఆలోచించి చేయాలి. ఎందుకంటే ఆమె ప్రతి ఆలోచన ప్రభావం తన 
లోపల ఊపిరి తీసుకుంటున్న సంతానం మెదడు మీద తెలియకుండానే పడుతుంది. 


(సి) 8వ నెలకు కారణము - 8వ నెల వచ్చేవరకు స్త్రీని 'దౌహృది' అని అంటారు. 
దౌహృదమునకు అర్ధము రెండు హృదయములు గలది. ఒక హృదయము తన స్వంతము. 
రెండవది తన లోపలి సంతానానిది. 8వ నెల చేరుకొనేసరికి సంతానం యొక్క శరీరము, 
మెదడు, హృదయము ఈ మూడు తయారవుతవి. ఒకవేళ 4వ నెలలో సీమంతోన్నయనం 


Sr 43 x) 


తా. భారతీయ ధర్మం 
చేయకపోతే 6వ నెలలో చేయవచ్చును. 6వ నెలలో కూడా చేయలేకపోతే 8వ నెలలో 
చేయవచ్చును. 


ఈ మూడు నెలల్లో ఏదో ఒక నెలను ఎన్నుకుని ఆ నెలలో ఈ సంస్మారం 
చేయాలి. ఎందుకంటే 4వ నెలలో మెదడు నిర్మాణ కణాలు ఏర్పడుతవి. 6వ నెలలో 
బుద్ది వికసించడం మొదలవుతుంది. 8వ నెలలో శరీరము, మనస్సు, బుద్ధి, హృదయము 
ఈ నాలుగు తయారవుతవి. ఈ సమయంలోనే స్త్రీని 'దౌహృది” అని అంటారు. ఈ 
సమయం స్త్రీకి (ప్రమాదకరము. ఎందుకంటే 8వ నెలలో సంతానం బ్రతకటం కష్టము. 
ఇందువలన 8వ నెలలో ప్రీ సంతానము యొక్క శరీరము, మనస్సు, బుద్ధి, హృదయము 
ఈ నాలుగింటిని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. 


శి. _ “దౌహృది” శబ్దము యొక్క విశేష మహత్వము : 
తల్లి, సంతానంలో ఒకే రక్తము ప్రవహిస్తుంది. తల్లి గర్భంలో సంతానం 


హృదయస్పందన టక్‌ టక్‌మని వినిపిస్తే అపుడు ఆమెను రెండు గుండెలు గలది (దౌహృది) 
అని అంటారు. ఆ సమయంలో గర్భస్థ సంతానం చైతన్యం, బహిర్గత మవుతుంది. 


గర్భంలో సంతానం పెరిగేకొలదీ అందులో చైతన్యం వృద్ధి చెందుతుంది. గర్భంలో 
స్పందన మొదలవుతుంది. పంచేంద్రియాలలో కోరికలు కలుగుతవి. దాని హృదయం 
తల్లి బీజం నుంచే తయారవుతుంది. ఈ హృదయం రక్తాన్ని తీసుకువచ్చే, తీసుకుపోయే 
ధమనుల ద్వారా తల్లి హృదయంతో కలిసి ఉంటుంది. ఈ కారణంగానే తల్లి, సంతానానికి 
ఒకేరకమైన కోరిక కలుగుతుంది. ఈ సమయంలో తల్లి కోరికే సంతానం కోరిక అని 
తెలుసుకోవాలి. తల్లి హృదయం సంతానం యొక్క హృదయం ధమనుల ద్వారా కలిసి 
ఉంటవి. గర్భదశలో, ఆ తరువాత కూడ తల్లులు సీమసున్నం తింటూవుంటారు. పిల్లలు 
కూడ సీమసున్నం తింటారు. దీనికి కారణం పిల్లవాడు పెరగడానికి కాల్షియం (సున్నము) 
అవసరం. తల్లి పొట్టలోనున్న అతడు తల్లి శరీరం నుండి సున్నాన్ని పీల్చుకుంటాడు. 
ఇందువలన సున్నం తక్కువయి తల్లికి సున్నం తినాలనే బుద్ది పుడుతుంది. పిల్లవానికి 
కూడ అది అవసరమే. అందువలన వాడు కూడా సీమసున్నం తినడం మొదలు పెడతాడు. 
దీనికి మంచి మందు బయోకెమిస్ట్రీలో కెలకోరియాఫ్రాంస్‌ 6 ఎక్స్‌. దీనిని 4, 5 గోళీలు 
ఒక రోజులో 4 లేక ర్‌ సార్లు తీసుకుంటే పిల్లవానికి సున్నం కొరత తీరిపోతుంది. 


So i so 44 న బు ౧ 


భారతీయ ధర్మం ——గాఆా 


4. తల్లి, సంతానం కోరికల పరస్పర సంబంధము : 


గర్భ దశలో తల్లికి 4వ నెలలో రకరకాల పదార్థాలు తినాలనే కాదు, మానసిక 
దృష్టితో ఆమెలో రకరకాల కోరికలు పుడుతవి. దీనికి కారణం నాల్దవ నెలలో గర్భస్థ 
సంతానానికి మనసు తన పూర్వజన్మ సంస్కారాల కారణంగా క్రియాశీలమవుతుంది. 
వెనుకటి జన్మలోని సంస్కారాలు అస్పష్టంగా ఎదుటకు రాసాగుతవి. అవి తల్లిని కూడ 
ప్రభావితం చేస్తవి. వీటి కారణంగా తల్లిలో కూడ రకరకాల సంకల్ప వికల్పాలు కలుగుతవి. 
ఇదే సమయంలో తల్లి తన సంస్కారాల ముద్ర వేయడం తల్లి చేతిలోని పని. గర్భ దశలో 
ఇద్దరు ప్రాణులు తమ తమ సంస్కారాలను ఒకరింకొకరి పై వేయసాగుతుంటారు. 
సంతానములోని పూర్వజన్మ సంస్కారాలు నీడలాగా వస్తూ ఉంటవి. అతని సూక్ష్మశరీరంలో 
ఉంటవి. తల్లి ఈ జన్మ సంస్కారాలు ప్రబలరూపంలో ఉంటవి. ఈ సమయానికే ఇద్దరి 
హృదయాలు కలిసిమెలిసి ఉంటాయి. ఇప్పుడు తల్లి తన తీవ్ర సంస్కారాల ద్వారా గర్భస్థ 
సంతానములోని అస్పష్ట సంస్కారాలను రూపుమాపగలదు, తెంచగలదు. తల్లి వైపు నుండి 
ఏ ప్రయత్నం లేకపతే సంతానం తన వెనుకటి జన్మలోని సంస్కారాలే ప్రబలరూపం 
ధరిస్తవి. సీమంత సంస్కారాలు తల్లి గర్భంలో ఉన్న శిశువుపై తల్లి మనోభావాల ప్రభావం 
పడటానికే చేస్తారు. ఎందుకంటే ఇద్దరి హృదయాలు కలిగివుండటం చేత ఏ సంస్కారం 
చేతనైనా ప్రభావితం చేయవచ్చును. ఈ విషయాన్నే తల్లిదండ్రుల హృదయము 
కలిగించడానికి వైదిక సంస్కృతిలో 'దౌహృది” శబ్దాన్ని నిర్మాణం చేశారు. గర్భవతి తన 
హృదయంలోని భావాలను సంతానంపై ముద్రించగలదు. దీనిలోనే నవసమాజ నిర్మాణ 
రహస్యము దాగియున్నది. 


5. తల్లి మనోభావాల ప్రభావం సంతానం మీద పడటం : 


మానవుని నవనిర్మాణం కాగలదు. ఈ ఆలోచనను దృష్టియందుంచుకొని 16 
సంస్కారాలు చేయడం కేవలం వైదిక సంస్కృతిలోనే కనబడుతుంది. ఇతర ఏ సంస్కృతిలోనూ 
లేదు. ఎక్కడైనా ఉన్నా అది వైదిక సంస్కృతి నుండి వెళ్లినదే. ఎందుకంటే ఒక నియమంగా, 
పద్ధతిగా ఎక్కడా లేదు. ఈ పద్ధతిగా పుట్టడానికి ముందే ఆరంభమయి, చనిపోయే 
వరకు మానవుడు ఆ పద్ధతికి బద్దుడై ఉండాలి. ఎందుకంటే సంస్కార పద్ధతి నిర్మాతలకు 
సంస్కారాల ప్రభావంపై మిక్కిలి విశ్వాసం ఉంది. ఇందువలన వారు తమ నమ్మకాన్ని 
వేరు వేరు విషయాలపై వేరువేరుగా ప్రకటించారు. ఉదాహరణకు సుశ్రుతుని 'శరీరస్థానం'లో 


క కీట ము ఇ మ్‌ 


శతా భారతీయ ధర్శం రాత్‌ 

ఈ క్రింది విషయాలు సంస్కార పద్ధతి నిర్మాతలకు సంస్మారాలపై వారికున్న దృఢవిశ్వాసాన్ని 

తెలుపుతున్నవి. 

1 గర్భవతికి ఏ విషయంలో కోరిక ఉండదో, ఆమె సంతానానికి కూడ ఆ విషయంలో 
కోరిక ఉండదు. ఏ విషయంలో గర్భవతికి కోరిక ఉంటుందో అదే విషయంలో 
ఆమె సంతానానికి కూడ కోరిక ఉంటుంది. 


5. “వ్ర స్త్రీకి గర్భ దశలో రాజ సందర్శన దౌహృదం కలుగుతుందో, ఆ ఇద్దరి 
హృదయాలలోనూ రాజ దర్శనమవుతుంది. ఆమె భాగ్యవంతుడు, ధనవంతుడైన 
కొడుకును కంటుంది. 


3. మంచి మంచి వస్త్రాలు, పట్టుబట్టలు, చీరలు, ఆభరణాల మీద ఏ స్త్రీకి 
మనసుంటుందో ఆమె సంతానానికి కూడా ఆయా వస్తువులపైనే కోరిక ఉంటుంది. 

4. ఏ గర్భవతి మనసు ఆశ్రమాలలో విహరిస్తుందో ఆమె ధర్మపరులైన సంతానాన్ని 
కంటుంది. ఎవరి మనసు దేవతాప్రతిమల మీద ఉంటుందో ఆమె అలాంటి 
సంతానాన్నే కంటుంది. 


ర్‌. ఏ విషయాలు చెప్పలేదో అలాంటి విషయాలపై గర్భవతి మనసు ఉంటే అలాంటి 
శరీరము ఆచార - విచారాలు, కట్టు-బొట్టు-జుట్టు ఆమె సంతానానికి కూడ 
అబ్బుతవి. 
సంస్మార పద్ధతి నిర్మాతల స్థిరమైన అభిప్రాయం ప్రకారం తల్లి సంస్కారాలు, 
మనోభావాల ప్రభావం సంతానం మీద నలుముఖాలుగా పదుతుంది. ఇందువలననే 
సీమంతోన్నయ సంస్మారమునకు మహత్వపూర్ణ స్థానము ఇవ్వబడినది. మనువు చెప్పాడు- 
యా దృశం భజతే నారీ సుతం సూతే తధా విధమ్‌ । 
తస్మాత్‌ ప్రజ విశుద్యర్థం శ్రియం రక్షేత్‌ ప్రయత్నతః: ॥ 
గర్భవతి ఏరకమైన చిత్రాన్ని తన మనసులో చిత్రించుకొంటుందో ఆమె అలాంటి 
సంతానాన్నే కంటుంది. ఇందువలన ఉత్తమ సంతానానికి స్త్రీని మంచి వాతావరణంలో 
ఉంచాలి. అప్పుడే సంతానం ఉత్తమము, సంస్మారవంతము అవుతుంది. 


క నం భారతీయ ధర్మం —— కు 
4. జాతకర్మ 

1. సంతానం పుట్టినపుడు చేసే కర్మలు : 

పిల్లవాని ముఖము, ముక్కు మొదలయినవి శుద్ధి చేయుట : పుట్టక ముందు 
గర్భదశలో బాలుడు వేరే వాతావరణంలో ఉంటాడు. అతడు నోటితో అన్నం తినడు. 
ముక్కుతో గాలి పీల్చడు. అతని భోజనం బొడ్డు ద్వారా తల్లి నుండి తిన్నగా లభిస్తుంది. 
గర్భదశలో అతను నీటితో నిండిన ఒక సంచిలో మూయబడి ఉంటాడు. ఈ నీరు 
ముఖము లేక ముక్కులోకి పోకుండా అతని నోరు, ముక్కు శ్లేష్మముతో మూయబడి 
వుంటుంది. బాహ్య ప్రపంచంలోకి వచ్చిన తరువాత అతని నోటిని, ముక్కును శుభ్రం 
చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇపుడు అతనికి శరీర సంబంధము తల్లితో తెగిపోతుంది. 
ఇందువలన తల్లినుండి పోషకాహారము తేలికగా లభించదు. నోటిని శుద్ధిచేస్తే అతడు 
పాలు త్రాగగలడు. ముక్కును శుద్ధి చేస్తే అతడు గాలి పీల్చుకోగలడు. ఈ శుభ్రత 
తరచుగా నేర్పరియైన మంత్రసాని మెత్తని, శుభ్రమైన వస్త్రంతో చేస్తుంది. పిల్లవాని ముక్కులో, 
ఊపిరితిత్తులలో కూడ శ్లేష్మము (పలుచని పొర)తో నిండియుంటుంది. ఇందువలన 
వాంతి మొదలయినవి చేయించి, వాని శ్వాసకోశాలు, ముక్కు శుభ్రము చేయాల్సివస్తుంది. 
ఆయుర్వేదాన్ని బట్టి సైంధవ లవణాన్ని నేతిలో కలిపి ఇస్తే ముక్కు గాలిగదులు శుభ్ర 
పడుతవి. 

జాతకర్మ సంస్మార ప్రాధాన్యతను గూర్చి బార్హస్పత్య సంహిత ఈ విధంగా 
ప్రశంసించినది. “జాతమాత్రే కుమారే తు జాతకర్మ విధీయతే, ప్రాక్‌ నాభికృంతనా 
త్పుంసో జాతకర్మ విధీయతే, యావన్మ ఛిద్యతే నాళం తావన్నాప్నోతి సూతకం, ఛిన్ననాళేతత: 
పశ్చాత్‌ సూతకం తు విధీయతే”. 


అనగా శిశువునకు బొడ్డు కోసిన వెంటనే తల్లిదండ్రులు మొదలగు వారికి సూతకము 
అనగా పురుటి దోషము వచ్చును. ఈ దోషముతో తండ్రి వేదమంత్ర పఠనంతో ఫలీకరణ 
హోమాలు చేయకూడదు. కనుక శిశువునకు బొడ్డుకోయకముందే యీ జాతకర్మ 
సంస్మారమును సమంత్రకముగా నిర్వహించవలెనని మహర్షుల ఆదేశం. 


తండ్రియే జాతకర్మ సంస్మారమును చేయవలెను. అట్లు చేయుట వలన 
శిశువునకు పుట్టుకతోనే సంక్రమించే బాలారిష్టాది దోషాలు నశిస్తాయి. ఇంకా ఆ 


రజా కాకతీయ ధరం ——గా 
శిశువునకు భావాకాలంలో తరచుగా రాబోయే రోగములు తొలగిపోతాయి. ఈ సంస్కార 
నిర్వహణ ప్రభావం వలన శిశువునకు దీర్షాయుష్యు, సర్వ విధములైనటు వంటి అభివృద్ధులు 
అనే ప్రత్యేకాభ్యుదయములు ప్రాప్తించును. ఇంకా శిశువునకు జన్మకాలములో సంక్రమించిన 
“అమంగళ యోగములు (యీ సంస్కార నిర్వహణ ప్రభావం వలననే) తొలగిపోవును. 
(ఇది ప్రత్యేక ప్రయోజనము) ఇక తండ్రి పురిటింటి గుమ్మానికి ముందు ప్రక్క అగ్నిని 
ప్రజ్వలింపజేసి అందు తౌడు + ఆవాలు కలిపిన ద్రవ్యాన్ని సమంత్రకముగా (అగ్ని 
(ప్రజ్వలిస్తూన్నపుడు) అందు హోమం చేయవలెను. హోమం చేసిన ఆ ద్రవ్యం 
హుతమగునపుడు అగ్ని నుండి పరిమళ భరితమైన ధూపం (పొగ) వెలువడును. అట్టి 
పొగ సోకిన శిశువులకు శారీరక రుగ్మతలు ఉండవని మహర్షుల భావన. 


జాతకర్శ తండ్రియే చేయవలెను. ప్రసవ వార్త విన్నంతనే తండ్రి తల స్నానము 
చేయవలెను. దుష్ట నక్షత్రాది జనన దోషములు లేనిచో తండ్రి తన కుల పెద్దలకు, 
దేవతలకు నమస్మరించి పుత్రుని లేక పుత్రిక ముఖము చూడవలెను. ఉత్తరాభిముఖుడై 
చన్నీటిలో బంగారు ఉంగరం వేసి, ఆ నీటితో స్నానము చేయవలెను. ఆ శౌచము (మైల) 
మధ్య శిశూదయమైనను, తండ్రికి, తత్మాలమందు స్నానదానాదులకును, జాతకర్మకును 
శుద్ధి యగును. స్నానము చేసి అలంకరించుకుని, బొద్దు కోయకముందే, చనుబ్రాలు 
త్రాగక ముందే, ఇతరులు అంటుకోకముందే శిశువును కడిగి, తల్లి ఒడిలో ఉండునట్లు 
చేయవలెను, తనకు తోచిన దానాలు ఇచ్చునట్లు మనస్సులో సంకల్పించుకుని, తరువాత 
బొడ్డుకోసి, తల్లి దక్షిణ స్తనము సువర్ణ జలములతో కడిగి, శిశువునకు పాలు 
త్రాగించవలెను. స్త్రీ శిశువుకు జాతకర్మ మొదలు నామకరణము వరకు చౌలపర్యంతము 
మంత్రములు లేకుండా క్రియలు మాత్రమే చేయించవలెను. దుష్ట తిథి వార నక్షత్రముల 
యందు బిడ్డ జననమైనచో శాంతి, ఆజ్వవీక్షణము (నూనెలో ముఖం చూచుట) లేనిదే 
శిశువు ముఖము చూడరాదు. ఆడపిల్ల అయిన 18వ రోజు, మగపిల్లవాడైన 12వ 
రోజున ఊయలలో పరుండబెట్టవలయును. దీనికి పంచాంగశుద్ధి విచారించనవసరంలేదు. 
శిశువుకు మొదటిసారిగా ఆవుపాలను శంఖముతో పోయించుట చాలా మంచిది. దీనిని 
'దుగ్ధపానము' అంటారు. 


బాలుని చెవిలో వేదోతి సి అని చెప్పుట : బాలుని నాలుకపై ఓంకారము 
వ్రాయటానికి అర్ధము అతని నోటి నుండి ఏది వెలువడినా అది అతనిని ఆధ్యాత్మికత వైపు 


(yp prs 48 AL 


ఆ భారతీయ ధర్శంాాాాాాతాు 
లీసుకెళుతుంది. కాని అతని నోటి నుండి ఆధ్యాత్మిక విషయములు అతనిలో ఆధ్యాత్మికము 
నిండి ఉన్నప్పుడే వెలువడుతాయి. ఇందువలన బాలుని చెవిలో తండ్రి చెబుతాడు “వేదో౭_ 
బి నీవు జ్ఞానవంతుడవు. అజ్ఞానివి కావు. చెవిలో మంత్రం చెప్పే పద్దతి అన్నిచోట్ల 
జరుగుచున్నది. చెవిలో మంత్రం చెప్పటానికర్థము రహస్య విషయము. తన హృదయంలో 
పదిలపరచుకొనివలసిన విషయము. ఏ గురువైనా తన శిష్యునికి చెవిలో రహస్య మంత్రాన్ని 
చెప్పినపుడు చెప్పేవాడు, చెప్పించుకునే వాడు దీనిని అర్థవంతంగా, ధార్మికంగా పాటించాలి. 
దీనిని ఎప్పుడూ భంగపరచకూడదు అని తెలుసుకుంటారు. తండ్రి కుమారుని చెవిలో 
నీవీ ప్రపంచంలో జ్ఞానివిగా ఉండు, అజ్ఞానివిగా ఉందకు అని పుట్టగానే ఉపదేశిస్తాడు. 
ఏ వైదిక సంస్కృతి బాలుడు పుట్టగానే జాతకర్మ సంస్కార రూపంలో బాలుని చెవిలో నీవు 
జ్ఞానివి కావాలని ఊదారో ఆ సంస్కృతిలో చదువు రానివారు ఉండగలరా? అది కూడ 
చెవిలో రహస్యంగా మంత్రరూపంలో చెప్పడం. రహస్యంగా చెప్పే విషయం బహిరంగంగా 
చెప్పే విషయం కంటే మహత్వము కలదై ఉంటుంది. మహమ్మదీయులు కూడ పిల్లవాడు 
పుట్టగానే రెండు చెవులలో '“అజా'ను చదువుతారు. అతని చెవులలో నాలుగుసార్లు 
'అల్లాహో అక్బర్‌” అనే నాదాన్ని వినిపిస్తారు. రెండింటిలో శబ్దాలు వేరే అయినా పిల్లవాడు 
పుట్టగానే అతని చెవులలో వారి భావాలకనుకూలంగా ఆధ్యాత్మిక శబ్దాలను పలకడం 
రెండింటిలో సమానం. 


జాతకర్మ సంస్మారములో బంగారపు పుడకతో నెయ్యి, తేనె నాకించుట, ఈ 
సంస్మారములోనే నాలుకపై “ఓమ్‌” వ్రాయుట, చెవులలో 'వేదోత_సి” అనే మంత్రాన్ని 
ఊదటం. తినడం, త్రాగడం, విందులు వినోదాలు, ప్రపంచ సుఖాలు అనుభవించడం, 
భౌతిక జీవితంతోపాటు ఆధ్యాత్మిక జీవితాన్ని గడపటం, రెండింటిని కలుపుకుపోవడం 
ఒక గొప్ప సంస్కృతి సూచకము. ఈ సంస్కృతి కేవలం భౌతికవాదం కాదు. పరలోకానికి 
స్థానం లేనిది కాదు. కేవలం ఆధ్యాత్మికం కాదు. ఈ లోకానికి స్థానము లేనిది కాదు. 
ఇది యధార్థవాద సంస్కృతి. ఇహ లోకము, పరలోకము రెండింటి సమన్వయము కలది. 


బాలుడు పదానికి అర్ధము స్ట్‌ 


సంస్కార విధిలో జాతకర్మము నుండి మొదలుకొని వేదారంభం వరకు బాలుడు 
శబ్దాన్ని ప్రయోగించాము. ఇక్కడ బాలుడు శబ్దము జాతి వాచకము. ఇక్కడ బాలుడు 
బాలిక రెండింటికి వర్తిస్తుంది. అదే ఇష్టము. కర్ణవేధ సంస్మారములో వ్రాశారు - బాలుని 


యా భారతీయ ధర్మం రాత 
చెవి లేక ముక్కు కుట్టే సమయము అయితే బాలుని ముక్కు కూడ కుట్టాలి. ముక్కు 
కుట్టడం బాలికలకే తగును. ఇందువలన స్పష్టమయేది సంస్కార విధిలో ఎక్కడెక్కడ 
బాలుడు శబ్దము ఉపయోగించబడిందో అక్కడక్కడ సందర్భాన్ని బట్టి బాలుడు, బాలిక 
ఇద్దరునని అర్థం చేసుకోవాలి. ఇందువలననే ఉపనయన సంస్కార సమయంలో బాలకుడు 
శబ్దాన్ని ప్రయోగించినపుడు బాలిక ఉపనయనం కూడ బాలుడు శబ్దంలో దాగి ఉన్నది. 
ఇదే విధంగా ఆశీర్వాదము ఇస్తూ కూడ అంశము మారుస్తూ ఆశీర్వదించాలి. 


5. నామకరణము 


నామకరణము ముందు విశేష హోమము ఉంటుంది. హోమము చేసి 
ప్రారంభించాలి. 

“వెదికై: కర్మభి: పుణ్య: నిషేకాదిద్విజన్మనాం | 

కార్య శృరీర సంస్కార: పావన: ప్రేత్య చేహ చ !!” 

మన సంస్కృత వేద సాంప్రదాయాలు - సంస్కారములను గూర్చి మనుస్ఫృతికారుడు 
చెప్పిన శ్లోకమిది - 

తా॥ వేదమంత్రములతో కూడిన గర్భాదానాది సంస్కార కర్మలచే ద్విజుడు సంస్ఫృతుడై 
ఈ లోకమందును, పరలోకమందును కూడ పాపక్షయము చేసుకొనుట ద్వారా పవిత్రుడై 
ఇహపర(శ్రేయస్సులను తేలికగా పొందగలుగుచున్నాడు. 


“ఏకాదశేతి. హని నామకరణం కుర్యాత్‌” (అప.గ్భ.) 


తల్లిదండ్రులు తమ పుత్రునకు ముందుగా “వేది నామమును పెట్టుటవలన ఆ 
బిడ్డ నూరేళ్ళు జీవించునని - 


“వేదో వై పుత్రనామాలి_సి సజీవ శరదశ్ళతమ్‌” 


అని వేదమంత్రం తెలియజేయుచున్నది. నామకరణమునకు సోమ, బుధ, గురు, 
శుక్ర వారములు 2, 3, 5, 7, 10, 11, 18 తిధులు - అశ్వి, రో, మృ, పున, పుష్య, 
మఖ, హస్త, స్వాతి, చిత్త అనూ, శత, ఉత్తరాత్రయ తారలు - అష్టమశుద్ధిగల వృష, 
సిం, వృళ్ళి, కుంభ లగ్నములు మంచివి. బిడ్డపుట్టిన 11, 21, 29 రోజులలో గాని ౩వ 
=లలో గాని నామకరణము చేయాలి. 


wees 


జ్‌ ల భారతీయ ధర్మం —— 

ఇల్లు వాకిలి శుద్ధి చేసుకుని ఆవు పంచకము గృహమునందు చల్లి, మామిడి 
ఆకులు తోరణము కట్టవలెను. రాత్రి ప్రథమ యాయమునందే తండ్రి మొదలగు వారు 
స్నానముచేసి విఘ్నేశ్వరుని పూజించవలయును. పళ్ళెములో బియ్యము పోసి తూర్పు 
ముఖముగా పీటలు వేసి వాటిపై తెల్లటి వస్త్రములు దక్షిణ అగ్రములు కాకుండా ఉత్తర 
అ(గములుగా ఉండునట్లు పరచి, వసంతం కొద్దిగ చిలకరించవలెను. భార్యా భర్తలను 
తూర్పు ముఖముగా కూర్చుండబెట్టి ఒక పళ్ళెములో బియ్యముపోసి, దానిపై 
కలశము ఉంచి దానిపై మామిడి ఆకులు, కొబ్బరికాయ ఉంచవలెను. కలశము చుట్టూ 
పసుపు, కుంకుమలను ఉంచవలెను. పసుపుతో గణపతిని చేసి గణపతిపూజ, యిష్ట 
దేవతలను పూజించి పుణ్యాహవచనము చేసి ఆ నీళ్ళు ప్రసూతికా గృహమంతయు 
చల్లవలెను, ఒకవేళ అంతకు ముందు జాతకర్మ చేయనిచో అప్పుడు తేనె, నెయ్యి కలిపి 
జాతకర్మ చేయించవలెను. 


తరువాత పెద్దలకు పాదపూజచేసి తాంబూలము నూతన వస్త్రములు ఇచ్చి 
నమస్మరించవలెను. భార్య పుట్టింటి వారిచ్చిన వస్త్రములు ధరించి నాంది అను కర్మ 
చేయవలెను. తరువాత పళ్ళెంలో బియ్యంపోసి, బంగారు ఉంగరంతో దానిలో దక్షిణ 
దిశనుంచి ఉత్తరదిశకు మూడు గీతలు గీసి - ముందు శ్రీకారము రాసి, ఒక్కొక్క గడిలో 
మాస, నక్షత, వ్యవహార నామములు రాయవలెను. 


మాస నామము అన్న గడిలో ఆ పేరు రాసి నక్షత్ర నామము అన్నచోట జన్మ 
నక్షత్రాన్ని బట్టి రాయాలి. ఏ నక్షత్రం ఏ పాదంలో జన్మిస్తే పేరు మొదటి అక్షరం ఏది 
వస్తుందో ఆ పట్టిక క్రింద ఇవ్వబడింది. ఆ అక్షరముతో మొదలయ్యే పేర్లు అన్నీ పెట్టవచ్చును. 
అది వ్యవహార నామంగా ఇష్టం లేకపోతే వ్యవహార నామం మరొకటి రాయవచ్చును. 

3 రకముల పేర్లు రాసి పూజించిన తర్వాత వ్యవహార నామం అంటే మామూలుగా 
పిలిచే పేరు 8 సార్లు పిల్లవాని చెవిలో చెప్పవలెను. పెద్దలకు అందరికి అక్షతలు ఇచ్చి 
అందరి ఆశీర్వాదములు పొందవలెను. శిశువుకు ఆభరణములు చేయించినవారు ఈ 
సమయంలోనే ధరింపచేయాలి. వస్త్రములు, మొలత్రాడు ధరింపచేసి కర్పూరంతో హారతి 
ఇస్తారు. సాయంత్రం శిశువుని ముత్తైదువుల సమక్షంలో ఉయ్యాలలో వేస్తారు. ఈ 
వేడుకలన్నీ దేశాచారాన్ని బట్టి ఉంటాయి. 
శిశువుకు మొలత్రాడు కట్టుటకు : పురిటి శుద్ధి రోజునగాని, నెల పురిటి శుద్ధి 


గజా భారతీయ ధర్మం —గా 
రోజునగాని మొలత్రాడు కట్టుట ఆచారము, అశ్వి, రోహి, మృగ, పుష్య, ఉత్తరాత్రయము, 
హస్త, అనూ, మూల, రేవ, మంగళవారము మంచిది. పురిటిలో ఊడిన శిశువు బొడ్డును 
మొలత్రాడునందు ధరింపజేయుట మంచిది. 


రెండు పేర్లు పెట్టడంలో చరకుడు మరొక అభిప్రాయంలో ఈ విధంగా చెపాడు. 
“కుమారస్య పితా ద్వౌ నామ్నీ కారయేత్‌ నాక్షీ త్రికం నామ అభిపాయకంచ” అనగా 
కుమారునికి తండ్రి రెండు పేర్లు పెట్టాలి. ఒకటి బాలుడు పుట్టిన నక్షత్రాన్ని సూచించేది. 
రెండవది అతని జీవిత లక్ష్యాన్ని సాధించేది. 


దిశ జ్ఞానంవైపు మరలాలి అని ప్రయత్నం చేశారు. ఈ ఉద్దేశ్యంతోనే అతని 
చెవిలో వేదోతి సి (జ్ఞానవంతుడవు) ధ్వనిని ప్రతిధ్వనింప చేశారు. ఇప్పుడు వారు 
అభావాలన్నింటిని దృష్టిలో పెట్టుకుని బాలుని నామకరణ సంస్కారం చేయు పూనుకున్నారు. 
వారు బాలునకు వారి భావాలు వ్యక్తిపరచే దానిని బాలుని కూడ నిరంతరం అలా 
కావడానికి ప్రేరణ ఇచ్చే ఒక మంచి పేరును పెట్టాలనుకుంటున్నారు. వచ్చిపోయే 
వ్యక్తులందరు ఆ కొత్తగా వచ్చిన బాలుని ఆ పేరుతో పిలిచి తమ ప్రేమను వ్యక్తపరచినపుడు 
ప్రతిసారి ఆ పేరులో శబ్దము ఆ బాలుని హృదయాన్ని మెదడును ఆ పేరు అద్దానికి 
అనుకూలంగా ప్రభావితం చేసేటట్లుగా ఉండాలి. ఈ కారణంగానే పేరు గొప్పతనాన్ని 
దృష్టిలో ఉంచుకుని వైదిక ధర్మంలో దీనిని ఒక భాగంగా చేశారు. పేరు చెప్పుకోవడానికి 
ఒక శబ్దం మాత్రమె. కాని శబ్దానికి పెద్ద మహత్వమున్నది. ఆ మహత్వమేమిటి? 


తి. శబ్ద ప్రభావము : 


శబ్ద ప్రభావాన్ని స్పష్టంచేస్తూ వ్రాసినదాని సారాంశము ఇది. శబ్దము గాని, 
వాక్కు గాని మనసు, కర్మ ఈ రెండింటి మధ్యలో ఉన్నది. “యన్మవసా మనుతే తత్‌ వాచా 
వదతి యత్‌ వాచా వదతి తత్‌ కర్మణా కరోతి” దేనిని మనం మనసుతో ఆలోచిస్తామో 
దానినే వాక్కు ద్వారా శబ్ద రూపంలో చెబుతాము. దేనిని శబ్ద రూపంలో చెబుతామో 
దానినే కర్మతో చేస్తాము. దీనికి అర్ధము శబ్దానికి ఒకవైపు మనసు కూర్చొని ఉంది. 
రెండవ వైపు కర్మ కూర్చొని ఉంది. శబ్దము ఈ రెండింటి మధ్యలో కూర్చొని ఉంది. ఈ 
గొలుసుకు మూడు కడియములు (సంకెలలు) అనుకుంటే, ఒకవైపు మనసు అనే కడియము, 
రెండవ వైపు కర్మ అనే కడియము ఉంది. మధ్యలో శబ్దము అనే కడియము ఉంది. మధ్య 


wee భారతీయ ధర్మం త య క 
కడియమును కదిలిస్తే రెండు వైపుల కడియములు కదలసాగుతవి. ఇదే విధంగా శబ్దము 
అనే కడియము మనసు, కర్మల మధ్యలో పడి ఉన్నదో దానిని కదిపితే మనసు, కర్మ 
రెండింటిపై ప్రభావం పడుతుంది. ఈ దృష్టితో చూస్తే ఆలోచనను సూక్ష్మ శబ్దము లేక 
సూక్ష్మ వాక్కు అనవచ్చును. వాక్కును, శబ్దాన్ని స్థూల విచారము అనవచ్చును. ఇదే 
విధంగా శబ్దము, వానిని సూక్ష్మ కర్మ అని కూడ అనవచ్చును. కర్మను స్టూల వాని లేక 
స్థూల శబ్దము అనవచ్చును. ఆలోచన, శబ్దము, కర్మలను ఒకదాని నుంచి మరొకదానిని 
విడదీయటం కష్టము. ఈ భావాన్ని వ్యక్తపరుస్తూ చెప్పాడు - శబ్దము ఒకరకమైన 
పనియే. పని ఒక రకమైన శబ్దమే. శబ్ద ప్రభావము మనసు, శరీరంపై పడుతుంది. 
ఆస్పత్రులలో రోగులకు జపమంత్రం లాగా ఈ వాక్యాన్ని వల్లింపజేస్తారు. “నేను ప్రతిరోజూ 
అన్ని విధాలుగా బాగుపడుతున్నాను”. వైదిక సంస్కృతిలో కూడ జపము మీద ఎక్కువ 
శ్రద్ధ చూపటంలోని రహస్యము ఇమిడివున్నది. శబ్ద ప్రభావము శరీరము, మనస్సు 
మీద పడుతుంది. మంత్రము (ప్రతి పుస్తకంలో ఉంటుంది. కాని గురు ముఖంగా, గురు 
మంత్ర రూపంలో శబ్దాల ద్వారా విన్నప్పుడు అవి మన జీవితాన్ని బాగుచేస్తవి. ఇదే శబ్ద 
మహత్వమంటే. ఉదాహరణకు ఉపనిషత్తులు చదివే ప్రతి వ్యక్తి “సో. హం” శబ్దాలు 
చదువుతాడు. కాని వాటిని గురువు ఏకాంతంలో మంత్ర రూపంలో చెప్పినపుడు మనకవి 
అద్భుతమైన పెన్నిధి అవుతాయి. 

శబ్దము ఏమిటి? శబ్దము పేరుకు రెండవ నామము. ప్రతి శబ్దము ఒక పేరు. 
దానితో మనము ఏదో అర్థాన్ని గ్రహిస్తాము. మనము బాలునికి ఏదైనా పేరు పెట్టినపుడు, 
వానికి ఒక శబ్దాన్ని ఎన్నుకున్నపుడు బాలునికి అది జీవితాంతం ఉపయోగపడుతుంది. 
ఏ శబ్దము జీవితమంతా ఉపయోగిస్తామో దానిని ఎంత జాగ్రత్తగా ఎన్నుకోవాలో స్వతహాగా 
తెలిసి ఉండాలి. 


4. పేరును ఎన్నుకొనుట, ఏరుకొనుట : 


సంతానానికి పేరును ఏరుకొనుట గొప్ప విషయము. మన సంతానం విషయంలో 
అన్ని కోరికలు ఇమిడేటట్లుగా, తీరేటట్లుగా ఒక పేరు పెట్టాలి. ఆ పేరున పిలుస్తుంటే - 
ఓ బాలుడా! నీ నుంచి మా ఈ ఆశలు తీరాలి అన్నట్లుగా ఉండాలి. దానితోపాటు ఆ 
పేరు వినగానే మన బంధువులు, కుటుంబీకులు కూడ మన సంతాన విషయంలో ఏమి 
కోరికలున్నవో తెలుసుకోవాలి. అతని తల్లిదండ్రులు ఏ ఆశలు, ఆకాంక్షలు వారి 


త యు 


ఆం భారతీయ ధరంాాడతు 
హృదయాలలో పదిలపరచుకొని అతనికి ఆ పేరు పెట్టారో మనం తెలుసుకోవాలి. మనల్ని 
ఎరిగినవారు తెలుసుకోవాలి. మన సమాజం తెలుసుకోవాలి. మన సంతానం కూడ 
స్వయంగా తెలుసుకోవాలి. తన పేరును బాలుడు మాటిమాటిక వింటున్నప్పుడు అతని 
హృదయం, మెదడు తప్పనిసరిగా ఆ పేరులో దాగున్న అర్థ భావనతో ప్రభావితం 
కావాలి. ఈ దృష్టితో పేరును ఎరుకనే విషయంలో శాస్త్రాలలో చెప్పిన విషయాలు చాలా 
మహత్వం గలవి. ఈ విధానాలను ఈ క్రింది విధంగా భాగాలుగా పంచవచ్చును. 


ఎ. జదవస్తువులు, పశువులు, పక్షుల పేర్లు పెట్టకూడదు - మనం తరచుగా మన 
బాలబాలికల పేర్లు జడవస్తువులు, పశువులు, పక్షుల పేర్తుపెడుతూ ఉంటాము. 
వుదాహరణకు గంగారాము, జమునాదాసు మొదలగునవి జడములైన నదుల పేర్లమీద. 
గరుడారాము, శుకారాము మొదలయినవి పక్టుల పేర్లమీద. ఇంకా డోరీలాలు, ఛేదీలాలు 
మొదలయిన నిరర్థక పేర్లు పెడతారు. అనేక పట్టణాల, దేశాల పేర్లు కూడా పిల్లలకు 
పెడుతుంటారు. ఉదాహరణకు విలాయతీరాము, తాహోరీరాము, జర్మనదాసు 
మొదలగునవి. ఈ పేర్లు ఏ అర్థాన్నీ తెలుపవు. మనుస్మృతి (3-9)లో చెప్పారు - 
నక్షత్రము, చెట్లు, నదులు, కొండలు, పక్షులు, పాములు మొదలగువాటి పేరు గల 
కన్యను వివాహం చేసుకోకూడదు. దేని పేరు జడవస్తువును తెలుపుతుందో దానిలో 
బాగుపడాలనే కోరిక ఎలా కలుగుతుంది? అలాగే పశు పక్షుల విషయంలో అలాంటి 
పేర్ల వలన బాలునిలో ఉన్నత భావాలు కలుగనేరవు. 


బి. ఉన్నత భావాలు కలిగించే పేర్లు పెట్టాలి : పేరు పెట్టడానికి రెండు ఉద్దేశ్యాలుంటాయి. 
ఒకటి బాలుడు, బాలికను పిలవడానికి రెండోది అతని హృదయంలో ఉన్నత భావాలు 
కలిగించటానికి. జీవితంలో అతడు ఎలాంటివాడు కావాలనేది అనుభూతి కావాలి. 
వుదాహరణకు వీరసేనునకర్థము యుద్ధములో వీరుడుగా పోరాడుతాడు. వేదవ్రతునకర్థము 
వేదముల స్వాధ్యాయి చేయు వ్రతముగలవాడు. సత్యవ్రతునకర్థము జీవితాంతము సత్యమును 
ఆచరించువాడు. 


అ 


ఆ భావము వ్యక్తిలో లేకపోతే ప్రయోజనమేమి? చరిత్రలో చెడు సంబంధమున్న వ్యక్తుల 


(PF లెక FS. ©) 


ఇలాంటి పేర్లతో కొంత సద్భావన మేల్మొంటుంది. ఏ భావంతో పేరు పెట్లబడిందో 


పేర్లు పె ట్టగూడదు. ఉదాహరణకు జక... శకుని, జయచంద్రుడు మొదలైనవారి 
పేర్లు. భారతదేశ చరిత్రలో ఇవి చెడ్డ పేర్లు అయిపోయాయి. 


“తత్ర సాభిప్రాయికం నామ” - పేరు అభిప్రాయంతో కూడినదై ఉండాలి. ఈ 
విషయం కేవలం వైదిక సంస్కృతిలోనే చూస్తాము. ఇతరులు అర్థంలేని పేర్లు పెట్టుకుంటారు. 
యావత్తు పడమటి దేశాలలో పేరు పెట్టే ఉద్దేశ్యము కేవలం పిలవడానికే కాదు అనే 
విషయమే తెలియదు. సంతానం పేరు ద్వారా ఒక ఉన్నత లక్ష్యాన్ని కూడ ఉంచడం 
అవసరమని తెలుసుకోవాలి. 

6. నిష్కమణ 

నిష్కమణకు అర్ధము బయటికి రావడం. ఇప్పటి వరకు బాలుడు నాలుగు గోడల 
మధ్యలో చిక్కుకుని ఉన్నాడు. కాని ఇంటి వరకే, ఇరుకు వాతావరణంలోనే అతడు 
ఉండేవాడు కాదు. శరీరము, మనసు వికసించటానికి చల్లని గాలి, సూర్యుని వెలుతురు 
ఎంత అవసరమో అంత వస్తువు మరొకటి లేదు. ఈ ఉద్దేశ్యంతో ముందుంచుకొని 
బాలునికి ఒక ధార్మిక సంస్కార రూపాన్ని కల్పించారు. ఎందుకంటే అతడు చల్లని 
గాలిలో సూర్యుని ప్రాణదాయకమైన కిరణాలలో తిరగాలి. స్వయంగా అతను తిరుగుతూ, 
పరుగెత్తుతూ ఉందే దశకు చేరుకోలేదుగా. ఇందువలన తల్లిదండ్రులు ధార్మిక కారకంగా 
జతపరచారు. అలాగా వారు బాలుని ఇంటి నాలుగు గోడల లోపలి నుండి బయటకు 
తీసుకురావాలి. అతనిని తెరవ (శుభ్రమైన) గాలిలో, లేత ఎండలో తిప్పాలి. 


1. సూర్యుని వెలుతురు, తెరప గాలి మహత్వము : 


ప్రపంచంలో ఏదైనా, ఎంతైనా శక్తి ఉన్నదంటే అది సూర్యుడే. సూర్యుని వెలుగ: 
అతని కిరణములు ప్రపంచంలో ప్రసరించకపోతే ఆరోగ్యంగా ఉండటం అసంభవమ 
సూర్యుడే జీవనశక్తికి పెన్నిధి. ఆ స్థానాన్ని మరే వస్తువూ తీసుకోలేదు. ఎందుకం. 
(ప్రపంచంలోని ప్రతి కణమునకు శక్తినిచ్చేవాడు, ఉత్పత్తి స్థానము సూర్యుడే. ఇందువల 
మనము సంతాన జీవితాన్ని నిలిపి, బాలుడిని దీర జీవిని చేయాలంటే సూర్యుని వెలుతురు: 
ఉండగలిగినంద ఎక్కువసేపు ఉంచాలి. 


55 ల 


న న న ర 
సూర్యుని జీవనదాయక కిరణముల వలన తాజా గాలిలో జీవనశక్తి ప్రసరిస్తూ 


ఉంటుంది. ఇందువలన ఆరోగ్యానికి, దీర్షజీవితానికి స్వచ్చమైన మంచి గాలిలో తల్లి, 
పిల్లవాడు సాధ్యమైనంత ఎక్కువసేపు గాలి పీల్చుకోవాలి. 


మానవ జీవితము శ్వాస మీద ఆధారపడి ఉంది. శుద్ధ వాయువు పీల్చుకోవడం 
వలన అనేక లాభాలున్నవి. సూర్యకిరణములతో కూడిన మంచిగాలి యొక్క దీర్భ శ్వాస 
సౌరశక్తితో నిండియుంటుంది. సౌరశక్తితో కూడిన మంచిగాలిని మనం ఊపిరితిత్తులలో 
నింపినపుడు మన ప్రతి అవయవములో విద్యుచ్చక్తి ప్రవహిస్తుంది. ఈ శక్తి శరీరాన్నే 
కాకుండా మనసును కూడా ప్రభావితం చేస్తుంది. ఈ శక్తి శరీరము యొక్క నవనిర్మాణము 
చేస్తుంది. శరీరరూప యంత్ర వ్యవస్థను కొత్తదిగా చేస్తుంది. సూర్యుని వెలుగుచే ప్రభావితమైన 
గాలి జీవనశక్తి చేత నిండి ఉంటుంది. దీనిని భారతీయ శాస్త్రాలలో ప్రాణశక్తి అన్నారు. 
ఈ వాయువులో సౌరశక్తి సోకని వాయువు కంటే జీవితాన్ని ఆరోగ్యవంతం చేయడానికి, 
దీర్భ జీవితాన్ని కలిగించడానికి అద్భుతమైన సామర్థ్యము ఉన్నది. ఏ సంస్కార పద్ధతి 
యొక్క ఉద్దేశ్యము నవమానవ నిర్మాణమో, అందులో శరీరం యొక్క ఒకొక్క సెల్‌ 
(అణువు)ను జీవనశక్తితో నింపేటటువంటి సంస్కారాన్ని మరచిపోతే ఆ పద్ధతి 
అసంపూర్ణంగానే ఉండిపోతుంది. నిష్మమణ సంస్కారం యొక్క అభిప్రాయం బాలుని 
మెదడులో జీవయాత్ర మొదటి దశలోనే ఈ సంస్కారము యొక్క చెరగని ముద్ర వేయాలి. 
అప్పుడే సౌరశక్తితో కూడిన ప్రాణశక్తితోనే అతడు ఆరోగ్యవంతుడు గాను, దీర్షజీవిగాను 
కాగలడు. 
2. _ నిష్క్రమణ సంస్కార సమయము: 

పురిటి ఇంటిలో నుండి బయటకు వచ్చే సమయాన్ని గూర్చి గోభిల గృహ్యసూత్రము 
అభిప్రాయం ప్రకారం పుట్టిన తరువాత మూడవ శుక్షపక్షము తదియనాడు నిషమణ 
సంస్కారము చేయాలి. దీనికి అర్థం - చాంద్రమానం ప్రకారం పుట్టిన రెండు మాసముల 
38 రోజుల తరువాత ఈ సంస్కారము చేయాలి. పారస్మర గృమ్యసూత్రము ప్రకారం 
పుట్టిన నాలుగో నెలలో ఈ సంస్కారము చేయాలి. ఈ రెండింటిలో మౌలికమైన భేదము 
ఏమీ లేదు. దీని అభిప్రాయము ఏమిటి? బాలుడు బలహీనంగా ఉంటూ, మూడు నెలల 
తరువాత బలంగా ఉంటే 2 నెలల తరువాత అతనిని బయటి గాలిలోకి, సూర్యుని 


(౫ 56 బి క 


ఆ బారీదు ధర్మం ——గఇా 
ఎండలోనికి తీసుకురావడం, తీసుకుపోవడం చేయాలి. ఇంతకు ముందు బాలుని బయటకు 
తీసుకురావడం, తీసుకుపోవడంలో చలి గాని, వేడి గాని తగులవచ్చును. నిష్మమణ 
సంస్మారాన్ని ధార్మిక సంస్కార రూపంలో 16 సంస్మారాలలో స్థానం కల్పించటానికి 
కారణం ఈవైపు తల్లిదండ్రుల ధ్యాస తప్పనిసరిగా మారాలి. 


యువకుడైన మీదట బాలుని ఆరోగ్యము కొరకు అనేక నియమాలు ఏర్పాటు 
చేస్తారు. ప్రొద్దుటపూట వ్యాయామము చేయాలి. సాయంకాలము హాకీ, ఫుట్‌బాల్‌ 
మొదలయిన ఏదో ఒక ఆట ఆడాలి. దీనివలన అతని శరీరం బలకరం అవుతుంది. ఇదే 
విధంగా బాలుడు పుట్టగానే సంస్కార రూపంలో ఇది అవసరమని చెప్పబడింది. 2, ౩ 
మాసముల తరువాత అతను కలుషిత, పరిమిత ఇంటి లోపలే ఉండక, ఇంటి బయట 
శుభ్రమైన గాలిలో, నీరెండలో మెల్లగా తిరగాలి. 


శరీర శాస్త్రజ్ఞులు చెప్పేది ఏమిటి? మన శరీరము సక్రమంగా వికసించాలంటే 
కాల్షియం, ఫాస్పరసు శరీరంలో ఇమిడిపోవాలి. రక్తంలో కాల్షియం తక్కువైన కొద్దీ 
మనుష్యునిలో కోపము, చికాకు ఎక్కువవుతుంది. విటమిన్‌ “డి” లేపోతే కాల్షియం శరీంలో 
ఇమడదు. విటమన్‌ 'డి పాలలో గాని, పెరుగులో గాని లేదు. ఇది సూర్యుని ఎండలోనే 
దొరుకుతుంది. ఇందువలన సూర్యుని కిరణములు సేవించుట అవసరము. ఇందువలన 
విటమిన్‌ 'డి” లభిస్తుంది. బాలుడు కాల్షియం లోపించుట వలన బలహీనుడు కాదు. ఈ 
విధంగా కాల్షియం, ఫాస్పరసు రెండూ శరీరంలో ఎండ ప్రభావం వలన ఇమిడిపోతవి. 


8. త్వం జీవ శరద: శతమ్‌ వర్థమాన: 


నిష్క్రమణ సంస్కారంలో చదవబడే మంత్రము లన్నింటిలో పల్లవి (ఆధారము) 
ఒకటి 'త్వం జీవ శరద: శతమ్‌ వర్గమాన:' అన్నదాంట్లో ఇమిడిపోతవి. తల్లిదండ్రులు, 
బంధువులు, చుట్టాలు అందరి మనోభావాలు సంతానం నూరేండ్లు బ్రతకాలని, నిరంతరం 
వృద్ధి చెందాలని, వర్ధమానుడవాలనే ఉంటుంది. సంస్మారంలో మొదటి మంత్రంలో 
వస్తుంది. “మా అహం పౌత్రం అఘంనిగాయి నా కుమారుడు చిరంజీవి అగుగాక. 
నాకంటె ముందు కొడుకు పోయాడనే దు:ఖం నాకు లేకుండుగాక. ఆ తరువాత మంత్రంలో 
“ఆత్మావె పుత్రనామాసి సజీవ శదరశ్శతమ్‌' నీవు నూరు సంవత్సరముల వరకు జీవించుము. 
ఆ తరువాత మంత్రంలో కూడ రెండవమారు చెప్పబడింది. “అసౌ జీవ శరద: శతమ్‌” 
సంతానం చెవిలో చెప్పబడింది. “అస్మై శతం శరద: జీవసే” సంతానానికి సూర్యుని 


బా భారతీయ ధర్మం కాత 
చూపెడుతూ చెప్పారు “జీవేమ శరద: శతమ్‌ వర్ధమాని. ఎందుకంటే ఈ సంస్కారంతో 
సంతానము ఇంటిలోనుండి బయటకు వచ్చి బాహ్యప్రపంచంలోకి అడుగిడతాడు. 
ఇందువలన ఇలా కోరడంలో అతను జీవిత క్షేత్రంలో అతని జీవితం ఎంత దీర్షం 
కావాలంటే ఏ లక్ష్యాన్ని పెట్టుకుని ఇతడు పుట్టాడో దానిని పూర్తిచేసుకొని అతను ఈ 
జీవనయాత్రను ముగించాలి. ఇతని జీవనయాత్ర మధ్యలోనే ఆగిపోకూడదు. ఇతని 
జీవిత లక్ష్యం అర్థాంతరంగా ఆగిపోకూడదు. 


7. అన్నప్రాశనము 


“అన్నప్రాశన మర్భకస్య శుభదం మా స్యేవయుగ్నే శుభే! 

షష్టాదావథ పంచమాది విషమే మాసే వధూనాం శుభే” (పూర్వకాలామృతము) 

తా॥। మగపిల్లలకు 6 మొదలగు సరిమాసములలోను, ఆడపిల్లలకు బేసి 
మాసములలోను అన్నప్రాశనము చేయుట శుభప్రదమైనది. 

ఆపస్తంబ మహర్షికూడా పూర్వకాలామృతకారుని వలెనే “జన్మనోధి షష్టే మాసి...” 
అని, అన్నప్రాశనకు మగపిల్లలకు 6వ మాసమే శ్రేష్టమైనదని తెలియజేసినాడు. 


“ముఖ్యకాలపరిత్యాగాత్‌ శిశు ర్లుణవిహీనవాన్‌ | 
అత: షణ్మాసత: కుర్యాత్‌ అన్నప్రాశన మాదరాత్‌ 11” 


పై విధంగా ముగ్గురు ప్రామాణికులు ఏకగ్రీవముగా మగపిల్లలకు అన్న ప్రాశనము 
6వ మాసమే మిక్కిలి శ్రేష్టమైనదిగా చెప్పారు. 6వ మాసములో తప్పక అన్నప్రాశన 
చేయించాలి. 


మగ పిల్లలకు, 6, 8, 10, 12 నెలలలోను, ఆడపిల్లలకు 5, 7, 9, 11 
నెలలలోను అన్నప్రాశనము చేయాలి. లగ్నశుద్ధి, దశమశుద్ధి వృషభ, మిధు, కటక, 
కన్యా, ధనస్సు, మీనరాసుల లగ్నములలో చేయవలెను. అశ్విని, రోహిణి, పునర్వసు, 
పుష్యమి, హస్త, చిత్త, స్వాతి, అనూరాధా, శ్రవణం, ధనిష్ట, శతభిషం, రేవతి, ఉత్తరాభాద్ర 
మొదలగు నక్షత్రములు మంచివి. 


ముందుగా గణపతి పూజ చేసిన తరువాత పరమేశ్వరుని, విష్ణుమూర్తిని, 
సూర్యచంద్రులను, అష్టదిక్సాలకులను, భూదేవిని పూజించవలెను. బిడ్డ తల్లిదండ్రులు 


58. 


rere 


తనా వా భారతీయ ధర్మం న న శు 
తూర్పు ముఖముగా చాపపై కూర్చుండవలెను. శిశువును తల్లి ఒడిలో కూర్చోబెట్టుకొనవలెను. 
బంగారము, వెండి, కంచు మొదలగు ఏ పాత్రలోనైనా పాలతో వండిన పాయసమును 
ఆ పాత్రలో ఉంచి, పెరుగు, తేనె ఆ పాయసంలో కలుపవలెను. తండ్రి కుడిచేతితో 
బంగారం ఉంగరం పట్టుకుని దానితో ఆ పాత్రలోని పాయసమును శిశువునకు 
తినిపించవలెను. ఈ విధంగా మూడుసార్లు తినిపించిన తరువాత నాల్గొవసారి చేతితో 
తినిపించవలెను. ఆ తరువాత తల్లి, మిగతా పెద్దలు, అదే విధంగా చేయాలి. అన్నప్రాశన 
కార్యక్రమము ఈ విధంగా పూర్తి చేయాలి. 


8. చౌలము - చూడకర్త 


'చౌలం అనగా పిల్లవాని తలపై శిఖల నుంచుట. అని అర్ధము. హోమ పూర్వకముగా 
8 గాని, 5 గాని వారి కులాచార ప్రకారము పిల్లవాని తలపై శిఖల నుంచుట. ఇది 
సమంత్రకము, హోమములతో కూడినది కూడాను. 


“జన్మనోధి తృతీయే వర్షే చౌలం పునర్వస్వో:” 
అని ఆపస్తంబమహర్షి తెలియజేసినాడు. 
“చూడాకర్శద్విజాతీనాం సర్వేషామేవ ధర్మతః: । 
ప్రథమే బ్లే తృతీయే వా కర్తవ్యం శ్రుతిచోదనాత్‌ ॥ 


ప్రస్తుత కాలములో కేశఖండనమే” చౌలమని కొందరు తలుస్తున్నారు. ఇది సరికాదు. 
కారణము మంత్రయుక్తముగా జరిగినదానికే “చౌలము” అని వ్యవహారము. అట్టి కర్మచేతనే 
* కర్తకు ముందు కాలంలో పితృకర్మలయందు అధికారము కలుగును. ఈ విషయాన్ని 
అందరు తప్పక గుర్తుంచుకోవాలి. 


కేశఖండన 
పుట్టు వెంట్రుకలు తీయుటకు ముందు ప్రత్యేకమైన హోమం చేయాలి. 


పుట్టు వెంట్రుకలు ఆడపిల్లలకు సరినెల, మగపిల్లలకు బేసి నెలలయందు 
తీయించాలి. మొదటి సంవత్సరములో కాని, 3, ర్‌, సంవత్సరములలో ఉత్తరాయణము 
పగలు 12 గంటలలోపు మేనమామచేత పుట్టు వెంట్రుకలు తీయించాలి. 


త్‌ జ భారతీయ ధర్మం న ల 

తూర్పు ముఖముగా తల్లి ఒడిలో కూర్చుండబెట్టుకొనవలెను. చల్లని నీటిని, వేడి 
నీటిని తీసుకుని కేశములను తడపవలెను. తర్వాత వెన్నతోకాని, పెరుగుతోకాని కేశములను 
తుడిచి ఎడమ చెవి నుండి మొదలుపెట్టి, ప్రదక్షిణముగా జుట్టు తీయవలెను. దర్భలు 
మూడు తీసుకుని కత్తిరించి పారవేయవలెను. శిరస్సు మధ్యన కొన్ని వెంట్రుకలు 
వుంచవలెను. ఎవరి ఇంటి ఆచారమును బట్టి కొద్ది మార్పులు చేయవచ్చును. కేశములు 
తీయుట పూర్తి అయిన తరువాత శిశువునకు స్నానము చేయించి, నూతన వస్త్రములు 
ధరింపజేసి, యథాప్రకారము తల్లి ఒడిలో కూర్చుండబెట్టి, గోధుమలు, బియ్యము, 4 
మూకుళ్ళ ధాన్యము క్షురకునకు (మంగలివారికి) ఇవ్వవలెను. పురోహితునికి, పెద్దలకు 
అందరకు నమస్మరింపచేసిన తర్వాత, దక్షిణ తాంబూలాదులు ఇచ్చి పురోహితుని 
ఆశీర్వాదమును కూడా పొందవలెను. హారతి ఇచ్చిన తర్వాత ఒడి నుండి తీసి దేవునికి 
నమస్మరింపజేయవలెను. 


దేవాలయాలలో పుట్టు వెంట్రుకలు తీయువారు కూడా ఈ ఆచారము 
పాటించవచ్చును. సోమ, బుధ, గురు, శుక్రవారములు మంచివి. అశ్విని, మృగశిర, 
పుష్యమి, శ్రవణం, ధనిష్ట, శతభిషం నక్షత్రాలు మంచివి. జ్యేష్ట మాసమున జ్యేష్టా 
నక్షత్రమున పుట్టినచో జ్వేష్ణునకు పుట్టువెంట్రుకలు తీయకూడదు. తల్లి గర్భిణిగా ఉ 
న్నప్పుడు కూడా ఈ సంప్రదాయం చేయకూడదు. 


9. కర్ణవేధ (చెవులు కుట్టించుట) 


సంస్కారాల వరుసలో చెవులు కుట్టించుట 9వ సంస్కారము. కర్ణవేధమునకు 
అర్థము చెవులను కుట్టటం. వాటికి రంధ్రం వేయటం. ఒకప్పుడు భారతదేశంలో చెవులు 
కుట్టించుకునే పద్ధతి చాలా ప్రచారంలో ఉండేదని తెలుస్తుంది. ఇందువలన దీనిని 
సంస్కారాల వరుసలో చేర్చారు. ఈనాడు చాలా తక్కువమంది తమ పిల్లలకు ఈ 
సంస్కారాలు చేయిస్తున్నారు. ఇప్పుడు ఇది సంస్కార రూపంలో లేదు. చెవులు 
కుట్టించుకునేవారు కంసాలిని గాని, తెలిసిన ఏ వ్యక్తినైనా గాని పిలిపించుకుని చెవులు 
కుట్టించుకుంటున్నారు. బాలురకంటే బాలికలు తరచుగా చెవులు, ముక్కులు 
కుట్టించుకుంటారు. ఎందుకంటే చెవులు, ముక్కులకు సొమ్ములు పెట్టుకునే రివాజు 
బాలికలు, స్త్రీలలో ఎక్కువగా ఉంది. పూర్వకాలంలోనైతే పెద్దవారు. ముసలివారు కూడా 
చెవులకు పోగులు ధరించేవారు. 


Sa 60 = ॥ యు, 


బాల భారతీయ ధర్మం న 


2. _ కర్ణవేధ మహత్వము : 


కర్ణవేధ మూడవ లేక ఐదవ సంవత్సరంలో చేయాలి. సుశ్రుతుడు వ్రాశాడు 
“రక్షా భూషణ నిమిత్తం బాలస్య కర్ణాభిద్యోతే”. చెవులు కుట్టించడం వలన బాలునికి 
రక్షణ కలుగుతుందని. రక్షణ ఏవిధంగా కలుగుతుంది? ఇది ఆలోచించాలి. అనేక 
మంది వ్యక్తుల అనుభవంలో చెవులకు రంధ్రం వేయటం వలన పేగులతో సంబంధమున్న 
ఏదో ఒక నరం చెదరుతుంది, గాయపడుతుంది. ఈ నరం చితకడం వలన పేగు 
జారడం ఉండదు. హెర్నియా అంటే ఏమిటి? పేగులో కొంత భాగము అండకోశము 
సంచిలోనికి జారుతుంది. దీనినే హెర్నియా అంటారు. పిల్లవాడు పుట్టినపుడు వాని 
అండకోశములు సంచిలోనికి దిగవు. ఆ రెండు పేగుల క్రింద పడివుండవు. తరువాత 
ఒక రంధ్రం గుండా అవి క్రిందకు సంచిలోనికి దిగుతవి. ఈ రెండు రంధ్రాలగుండా 
పేగులో కొంత భాగము జారి వస్తే దానినే పేగు జారడం లేక హెర్నియా అంటారు. 
సుశ్రుతుడు చెబుతాడు - చెవులు కుట్టిస్తే ఈ రోగము రాదు అని. సుశ్రుతుడు చికిత్సా 
స్థానములో వ్రాశాడు - “శంభోపరిచ కర్ణాంతే త్యక్త్వా యత్నేన సీవనీమ్‌, వ్యత్యయాసాత్‌ 
శిరోభిధ్యేత్‌ అంత్ర వృద్ధి నివృత్తయే” అనగా శంఖ (కణత) పైన చెవి చివర రెండు 
కలిసిన చోటను వదలి వ్యత్యయంతో నరాన్ని కుట్టడం వలన పేగు పెరగడం, జారడం 
నయమవుతుంది. వ్యత్యయము అంటే కుడిప్రక్క పేగు జారడాన్ని ఆపటానికి ఎడమ 
చెవిని కుట్టాలి. ఎడమ వైపు పేగు జారడాన్ని ఆపటానికి కుడి చెవిని కుట్టాలి. 


10. ఉపనయనము 


“ఉపనయనం విద్యార్థస్యశ్రుతిత్‌ స్సగ్గ్‌స్మార:” -ఆప. ధర్మసూత్రం అనగా 
వేదాధ్యయనము కొరకు శ్రుతిమంత్రములచేత చేయబడు సంస్మారమే “ఉపనయనము” 
అనబడును. 

“అగ్నికార్యా తృరిభ్రష్టా: సంధ్యోపాననవర్ణితా: | 

వేదం చైవా - నధీయానా: తే సర్వే వృషలాస్కృతా: 11” - పరాశరస్మతి 

వేదాధ్యయనము చేయని బ్రాహ్మణునకు 'వృషలుడు” అని పేరు. వృషలుడు అనగా 
శూద్రుడు అని అర్ధము. కనుక బ్రాహ్మణ బ్రహ్మచారులకు వేదాధ్యయనము నిత్యమైనదీ, 
ఆవశ్యకమైనదీ కూడాను. 


(నా 61 FO అ) 


ఆచార్యుడు (తండ్రి) వటువును గాయత్రీమంత్రోపదేశం చేయించుట యిందు 
ప్రధానమైనది. ఈ పరమార్ధం “ఉపనయనం” అను పేరులోనే ఉన్నది. కనుకనే అన్ని 
సంస్మారముల కంటెను ఈ సంస్మారమునకు ప్రత్యేక ప్రధాన్యత సంతరించుకొన్నది. 


ఉపనయనకార్యమును మూడు రోజులు తప్పక చేయవలెనని శాస్తసమ్మతం. 
“త్యహమే తమగ్నిం ధారయంతి....” 


అనగా ఉపనయనం మొదటిరోజు ప్రాత:కాలంతో ప్రారంభించి సంధ్యా వందనం 
అగ్ని కార్యములను ప్రాత:స్సాయంకాలములలో మూడు రోజులు వరుసగా చేయవలెనని 
ఆపస్తంబ సూత్రం తెలిపినది. 


“వాసశ్చతుర్ధీముత్తరయాదత్తే” అనే మరో సూత్రము. మొదటి రోజున వటువునకు 
కట్టిన వస్త్రమును అనగా దీక్షావస్త్రమును ఆచార్యుడు నాల్గవ రోజున విప్పి మరొక వస్త్రమును 
కట్టవలెను. ఈ విధి వాక్యం కూడా “ఉపనయనం 3 రోజులు చేసిన పిమ్మట మేథాజనన 
సంస్మారమును నాల్గవ రోజున చేయవలెను”. అని నిర్దేశిస్తుంది. ఈ మేథాజననం చేసిన 
పిమ్మట గాని “ఉపనయనం” పూర్తికాదని సూత్రకారుల ఆశయం. ఈ శుభకార్యము 
తప్పనిసరిగా 8 రోజులు చేయవలెనని శాస్త్రాలు శాసించుచున్నవి 


ఉపనయన విధానము : ఉపనయనమనగా ఆచార్యుని వద్దకు తీసుకుని వెళ్లుట 
అని అర్ధము. ఇది గాయత్రీ ఉపదేశము ప్రధానముగ జరుగు కర్మ విశేషము. 
ఉపనయనము కాక పూర్వము యధేచ్చముగనున్న జీవితమునకు కట్టడి ఏర్పడును. 
మూత్ర పురీషోత్సర్ణనాదుల యందు విశేష శుద్ధి, ఆచమనము చేయుట పాటించబడవు. 
ఉల్లి, వెల్లుల్లి, చద్ది అన్నము తినుట మొదలగునవి చిన్నవి దోషములుగా పరిగణింపబడవు. 
మహా దోషములుగా చెప్పబడిన మాంస భక్షము, ఛండాల రజస్వలాదులను స్పృశించుట, 
వారి అన్నము తినుట, మద్యపానాదులు ఉపనయనమునకు ముందైనను దోషములుగనే 
పరిగణింపబడును. 


ఉపనయనము కాక ముందు వేదము చదువరాదు. తల్లిదండ్రుల అంత్యక్రియలు 
ప్రాప్తించినచో మంత్రము ఉచ్చరించవచ్చును అదియు చౌలము అయిన రెండు మూడు 
సంవత్సరముల తర్వాత మాత్రమే. ఉపనయనమునకు మూఢము, దక్షిణాయనం పనికిరావు. 
అనధ్యయన రహితమైన 2, 3, 5, 7, 10 తిధులు అశ్వి, రోహి, మృగ, పున, 


Cy™~ ర? బ్‌ ఈ) 


” 


పుష్య, ఉత్తరాత్రయం, హ, స్వా అనూ, శ్ర, ధ, శత, రేవతీ తారలు మంచివి. తల్లి 
దండ్రులకు తారాబలం-చంద్రబలం ప్రధానంగా చూడాలి. లగ్నానికి కేంద్రంలో 
పాపులుగాని, చతుర్దంలో రవిగాని అస్సలు పనికిరాదు. అష్టమశుద్ధి ఉండితీరాలి. 


ఉపనయనము చేయుటకు అర్హులు : ఉపనయనము చేయుటకు ముఖ్యుడు తండ్రి, 
తండ్రి లేనిచో తాత చేయవచ్చును. అతడును లేనిచో పినతండ్రి, సహోదరుడు, ముగ్గురు 
పురుషులు లోగా ఉన్న జ్ఞాతులు, మేనమామ, మొదలగు సపిండులు, దూరపు బంధువులు, 
సగోత్రులు, క్రమముగా అర్హత కలిగి యుందురు. కనిష్టులు అనర్హులు ఎవ్వరు లేనిచో 
పురోహితుడే చేయవచ్చును. ఆ పురోహితుడు శో(త్రియుడై ఉండవలెను. 


“జన్మన జాయతే శూద్ర: సంస్కారై: ద్విజ ఉచ్యతే | 

విద్యత్వచ్చాపి విప్రత్వం త్రిభి: శోత్రియ ఉచ్చతే' 

ఉపనయనము చేయువారు 1012సార్లు గాయత్రి జపము చేయవలెను. ఇది 
శాస్త్రసమ్మతం. 


ఈ 

ఉపనయనమునకు ముఖ్య కాలము : “గర్భా-ష్టమేషు బ్రాహ్మణ ముపనయీత” 
(ఆపస్తంబ సూత్రం) అనగా తల్లి గర్భములో ఉన్న 9 మాసములను కలిపి లెక్కచూచినచో 
వటువునకు 68వ సంవత్సరం రావలెను. అనగా 7 సం॥[ల 8 మాసములు + 9 
గర్భమాసములు కలిపినచో 8వ సం॥ వచ్చును. 


దీనినే “గర్భాష్టమ సంవత్సరం” అంటారు. ఇదియే సరియైన కాలము. ఇక 
'గర్భాల_ మేషు అనే బహువచన నిర్లేశమునుబట్టి “గర్భషస్ట్రు గర్భసప్తమ, గర్భాష్టమ అనే 
విధంగా బహువచనమునకు అవసరమైన 8 సంఖ్య వస్తుంది. దీనిని బట్టి గర్భషష్ట 
సంవత్సరం అనగా 5 సంవత్సరాల 8౩ మాసములకు గర్భగతమాసములు 9 కలుపగా 
గర్భషష్ట సంవత్సరం అనేది వస్తుంది. ఇదే విధంగా గర్భసప్తమ, గర్భా౭._ ష్ట్రమ సంవత్సరాలు 
వస్తాయి. బ్రాహ్మణ బాలురకు 5 సంవత్సరాల 8 మాసముల వయస్సు వచ్చినప్పటి 
నుండి ఉపనయనమునకు ముఖ్యకాలము ప్రారంభమై వటువునకు రివ సంవత్సరం 
ఆఖరివరకు ఈ ముఖ్యకాలం ఉంటుందని తెలుసుకోవాలి. 


“ఆషోడశా ద్రాహ్మణస్య అపతితా సావిత్రీ, అతఊర్థ్వం పతితసావిత్రీకా భవంతి, 
నైన ముపనయేత్‌...” - మనుసతి 
63 


S$ ot 


రహా భారతీయ ధర్మీం నన న చ 
ఇక ఉపనయనమునకు తుదిగడువు 16వ సంవత్సరం. ఈ గడువు దాటినచో 

అట్టి వటువునకు 'ఉపనయనమునకు కూడా అర్హత ఉండదని మనుస్కృతికారుడు ఇలా 

చెప్పినాడు. 

1. 16వ సంవత్సరం పూర్తికానంతవరకు వటువునకు గౌణపక్షంగా “ఉపనయనము” 

చేయవచ్చును. 


వ వటువునకు 16వ నంవత్సరం కూడా దాటినచో అట్టి వటువు 
“పతితసావితీకుడౌతాడు. 


3. _ అనగా అట్టివానికి - గాయత్రీ మంత్రోపదేశమునకు అర్హత నశిస్తుంది. అంటే 
అట్టి వానికి ముఖ్యమంత్రోపదేశము చేసిన తండ్రికి దోషము కలుగుతుంది. కనుక 16 
సం॥లు దాటినవానికి ' ఉపనయనము చేయరాదని భావము. 


తల్లి రజస్వల అయినచో ఉపనయనము చేయకూడదు. బద్దెతో కూడిన వస్త్రము 
ఉతికి ధరింపవలెను. వడికిన నూలుతో యజ్ఞోపవీతము తయారు చేయవలెను. 96 
బెత్తలు చొప్పున 3 పోగులు తొడమీద పురి ఎక్కించి, తిరుగ మూడు పేటలుగా వేసి 
దిగువకు పురి ఎక్కించినచో 9 పోగులు కలిగినదగును. అది మూడు పేటలుగా చుట్టి 
2 కొసలు కలిపి గట్టిగా ముడివేయవలెను. దానిని స్థనముల కూర్ద్వ భాగమునను, 
నాభికి దిగువను ఎప్పుడును చేర్చరాదు. 


'సిద్ధేమంత్రా: ప్రవోక్తవ్యా అనునట్లు యజ్ఞోపవీతమును మంత్రములచే అభి 
మంత్రించి గాయత్రి మంత్రం పఠిస్తూ బ్రహ్మముడి యందు బ్రహ్మ, విష్ణు రుద్రులను 
ధ్యానించి నమస్మరించవలెను. ఎడమ భుజముపై వేసి కుడి చేతికి కింద వేలాడునట్లు 
ధరించినచో దానిని “ఉపవీతము అందురు. కంఠమునందు దండవలె ధరించిన దానిని 
“నివీతి” అందురు. కుడిభుజముపై వేసి ఎడమచేతి క్రిందికి వచ్చునట్లు ధరించిన దానిని 
ప్రాచీనావీతి అందురు. దేవకార్యములకు ఉపవీతముగను, మనుష్యకార్యములకు నివీతిగను 
పితృకార్యములకు ప్రాచీనావీతిగను ధరింపవలెను. 


వటువుకు దర్భలతో చేసిన మొలత్రాడును మూడుచుట్లుగా నడుముకు కట్టుదురు, 
వటువు ధరించు దండము పలాశ దండము. మోదుగకర్ర, ఇది వటువు పాదములనుండి 
తలవరకుగానీ, కనీసము ముక్కువరకైనా ఉండవలెను. 


PA య 


భారతీయ ధర్శం టల 

ఉపనయన వేదిక : వటువు మూరతో 4 మూరల ఎత్తు కలిగి, నాలుగు వైపుల 

మెట్లు కలిగి ఉండాలి. నాలుగువైపులా అరటి స్తంభములు మొదలగు వానితో 

అలంకరించాలి. మినపగింజంత నీటిన అరచేతియందు ఉంచి త్రాగుటను ఆచమనము 
అందురు. 


ఆజ్యపాత్రకు ఉత్తర భాగమున వటువుచేత ఆచమనము చేయించి, ప్రణీతపాత్రకు 
పశ్చిమముగా ఆచార్యుడు ఆయన కుడి భాగమున వటువును కూర్చుండ బెట్టుకొనవలెను. 
తరువాత దర్భలు చుట్టూ పరుచుట మొదలు, సువ పాత్ర తుడుచువరకు చేసి, యజ్ఞోపవీత 
ధారణము మొదలు ఆచమనము వరకును చేయవలయును. శిష్యుని దోసిలిలో జలము 
స్రవించుట మొదలు (ఇది కొన్ని ప్రాంతములందు మాత్రమే చేయుదురు) సమిధాదానము 
పర్యంతము చేసి అగ్నికి ఉత్తర భాగమున గాయత్రీ ఉపదేశము చేయవలెను. గురువు 
తూర్పు ముఖముగా, శిష్యుడు పడమర ముఖముగా కూర్చుండవలెను. 


వటువు తన ప్రవరచెప్పి కుడిచెవిని ఎడమ చేతితో ఎడమచెవిని కుడిచేతితో 
పట్టుకుని తలవంచి నమస్కరించవలెను. తల్లిదండ్రులకు, పెద్దలకు అభివాద పూర్వకముగా 
పాదపద్మములకు నమస్మరించవలెను. 


అశౌచము కలవానికి, వపనము చేయువానికి, తలంటుకొన్న వానికి, స్నానము 
చేయుచున్నవానికి, జపపూజాదులు చేయుచున్న వారికి, జలము భిక్షాన్నముతో ఉన్నవారికి, 
నమస్మరించకూడదు. పొరపాటున అట్లు నమస్మరించినచో ఉపవాసముండవలెను. 

“భవతీ భిక్షాందేహి” అని స్త్రీలను, భవాన్‌ భిక్షాం దదాత్‌” 

అని పురుషులను యాచింపవలెను. కంకణ ధారణము, అంతరపటము, 
కృష్ణాజినము, యజ్ఞోపవీతము, హోమము, జలాంజలి, సూర్యనిరీక్షణము, భిక్షా యాచనము 
సమిధారోపనము, చెవిలో గాయత్రీ ఉపదేశము, హృదయమును తాకుట, దర్భమొలత్రాడు. 
మోదుగ దండధారణము, బ్రహ్మోపదేశం, ధర్మోపదేశం, హోమశేషం, సమావనం, 
మాతృథిక్షా, ఇవన్నీ కూడా ఉపనయనమందు ముఖ్యాంశములు. 

ఉపనయన కార్యక్రమము : ముందుగా పీటలపై తెల్లని వస్త్రము పరచి పసుపు 
నీళ్ళు చల్లి ఆ పీటలపై తల్లి దండ్రులను తూర్పు ముఖముగా కూర్చుండబెట్టాలి. పళ్లెములో 


బి 


ఆం భారీదు ధర్ణం ——ా 
బియ్యము పోసి, రెండు కలశములకు మామిడాకులుంచి, ఒక టెంకాయ కలశంపై 
ఉంచి, బియ్యము ఉంచిన పళ్లెములో కలశం ఉంచవలెను. పసుపుతో గణపతిని చేసి 
గణపతి పూజ, స్వస్తి వచనాదులు జరిపించి, పెద్దలకు పాదపూజచేసి నమస్కరించి, 
తాంబూలాలు అందజేసి పెద్దల ఆశీర్వాదము పొందవలెను. పుట్టినింటి వారును, తల్లి 
పక్షము వారు అందించిన నాందీ వస్త్రములు కట్టుకుని ఉపనయన కార్యాదులు 
జరుపవలెను. కంబడి దారములు, తెల్లదారము పేని, వాటికి పసుపు కొమ్ములు కట్టిన 
వాటిని కంకణములందురు. తెర అడ్డముచేసి బియ్యము పిడికిటితో పట్టుకొనిన వటువు 
కుడిచేతికి కంకణము కట్టవలెను. తరువాత అగ్నిని స్థాపించి చాల హోమము చేయించెదరు. 
దీని వలన బ్రహ్మత్వం కలుగును. తరువాత కాషాయవస్త్రధారణము దేవతల అనుగ్రహము 
కొరకు చేయించెదరు. 


తెల్లటి వస్త్రము 4 మూరలు కలది గోచీకి, పైన కప్పుకొనే వస్త్రము, శిరస్సునకు 
ఉష్టీషముల పేట, పసుపు చింతపండు పులుసుతో తడిపి ఆరవేసి కట్టించెదరు. తరువాత 
జింక చర్మమును ధరింపచేయుదురు. యజ్ఞోపవీత ధారణ సమయమున పెద్దలు అక్షతలు 
వేస్‌ ఆశీర్వదించి యజ్ఞోపవీత ధారణముచేసి, హోమము చేయుదురు. 


హోమము అయిన తర్వాత అగ్నికి ఉత్తరము వైపు తూర్పు ముఖముగా వటువు 
అతనికెదురుగా ఆచార్యుడు కూర్చుండి ఆచార్యుడు మనస్సును హృదయమును చిక్కపట్టి, 
వటువునకు శుచిత్వము ప్రసాదించుటకై అతని చేతులు నీటితో నింపి, తన దోసిలిని 
కూడా నీటతో నింపుకొని, సూర్యదేవునికి సూర్య మంత్రము పఠించి, తన అంజలి నీటిని 
శిష్యుని అంజలిలో విడిచెదరు. తరువాత శిష్యునిగా స్వీకరించుటకు వటువు హస్తమును 
గ్రహించును. కుడిచేతిని వ్రేళ్ళతో గురువు పట్టుకుని శిష్యుని సూర్యదర్శనము చేయించును. 
తరువాత ఆచార్యుడు వటువు, ఎదురెదురుగ నిలబడి వేదోక్ల ప్రశ్నోత్తరములు జరిపెదరు. 
గురువు ఆత్మశక్తిని శిష్యునియందు ప్రవేశపెట్టుటకై శిష్యుని హృదయస్థామందు 
చేయి ఉంచి తరువాత అగ్ని కార్యమును చేసి సంధ్యావందనము చేయించును. 


తరువాత దర్భతో పే పేనిన తాడుతో ౩ చుట్లు మొలత్రాడును చుట్టి మూడు ముడులను 
వేయుదురు. 


(yp 66 ఖు ఈ, 


వ్‌ భారతీయ ధరం — 


1. ఉపనయనమునకు వయస్సు : 


ఉపనయన సంస్మారంలో ముఖ్య విషయం యజ్ఞోపవీతం ధరించడం. యజ్ఞోపవీతం 
ధరించడం గృహ్యసూత్రముల ప్రకారం బ్రాహ్మణ బాలునకు రివ సంవత్సరంలో, క్షత్రియ 
బాలునికి 11వ సంవత్సరంలో, వైశ్య బాలునికి 12వ సంవత్సరంలో చేయాలి. “అష్టమే 
వర్షే బ్రాహ్మణం ఉపనయేత్‌, ఏకాదశే వ న్నె క్షతియం, ద్వాదశే వర్షే వైశ్యయం” ఇది 
పద్ధతి. ఎవరికి ఈ వయస్సులో ఉపనయనం జరుగదో అతడు పతితుడు అనబడతాడు. 


దీనినిబట్టి స్పష్టమయేది ఏమిటి? ఎవరైతే తరుణంలో మంచి సంస్మారవంతుడు, 
గుణవంతుడు కావాలనుకుంటారో వారు తమ సంతానానికి ఉపనయనం చాలా త్వరగా 
చేయాలి. అందుకనే మనువు ఉపనయనమునకు సమయము (వయస్సు) గృహ్యసూత్రములు 
చెప్పినదానికంటే ముందే నిశ్చయించాడు. మనుస్కృతిలో (2-37) వ్రాశారు. 

బ్రహ్మవర్చస కామస్య కార్యం విప్రస్య పంచమే | 

రాజ్ఞో బలార్ధివ: షష్టే వైశ్య దేహార్ధినో...ష్టమే 11 

దయానందుడు మనుస్కృతిపై ఉద్ధరణను ఇచ్చి వ్రాస్తాడు త్వరగా చదువు, బలము, 
వ్యవహారము అబ్బాలనుకునేవారు బాలుడు కూడ చదువులు చురుకుగా ఉండాలంటే 
బ్రాహ్మణ బాలునికి జన్మ నుండి 5వ సంవత్సరములోను, క్షత్రియ బాలునికి పుట్టుక 
నుండి 6వ సంవత్సరములోను, వైశ్య బాలునికి పుట్టుక నుండి 8వ సంవత్సరములోను 
యజ్ఞోపవీతము ధరింపజేయాలి. 


2. ఉపనయనం తరువాత బాలుడు ద్విజుడు అనబడతాడు : 


'ద్విజికు అర్థము రెండవ జన్మ తల్లిదండ్రుల వల్ల మొదటి పుట్టుక కలుగుతుంది. 
కాని పుట్టిన తరువాత బాలుడు సంస్కృతి అనే బట్టలోపడి నూతన మానవుడయే దారిన 
పడినపుడు అతనికి రెండవ జన్మ కలిగిందని అంటారు. 

మనుస్మృతి చెప్పింది - “జన్మనా జాయతే శూద్ర: సంస్కారాత్‌ ద్విజ ఉచ్యతే” లా 
పుట్టినపుడు అందరూ శూద్రులే. సంస్కారాల వలననే మానవుడు ద్విజుడు అవుతాడు. 
సంస్కారాలు చేయకుండా ఎవడూ మానవుడు కాజాలడు. మనం చూస్తుంటాము గదా 
ఆయుర్వేదంలో సంకియలాంటి విషపదార్థాన్ని అనేక మార్పులు చేసి అమృతతుల్యంగా 


Saw sg OT FO. ©) 


తై —ా భారతీయ ధర్మం త్‌ 
మారుస్తారు. అడవిలోని భయంకర సింహాన్ని అనేక మార్పులు చేసి, మచ్చిక చేసుకుని 
మేకతో పాటు నీళ్లు త్రాగేదానిగా చేస్తారు. ఉపనయన సంస్కార ఉద్దేశ్యము ఇప్పటివరకు 
తల్లిదండ్రులు అనేక సంస్కారాల ద్వారా బాలునికి నూతన జీవితాన్నివ్వ 
ప్రయత్నించుతున్నారు. ఇపుడు అతనిని ఆచార్యుని దగ్గరకు తీసుకెళ్లి, ఆచార్యుని ద్వారా 
ఒక కొత్త జీవితపు మూసలో పోతపోయించాలనుకుంటున్నారు. బాలుని స్వభావాన్ని 
బట్టి అతని జీవితానికి నూతన మార్గమును చూపెట్టాలి. 


మమ ప్రతేతే హృదయం దధామి మమ చిత్తం అనుచిత్తంతే అస్తు | 

మమ వాచం ఏకమనాజిషస్వ బృహస్పతిష్ట్వా నియునక్తుమహ్యమ్‌ ॥ 

సంస్కృతంలో శిష్యునికి ఒక మిక్కిలి సార్థకమైన శబ్దాన్ని వాడతారు 'అంతేవాసి” 
అని. అంతేవాసికి అర్ధము గురువు హృదయంలో నివసించినవాడు. ఉపనయన సంస్కారం 
చేస్తూ గురువు శిష్యుని తన హృదయంలోనికి ఎలా తీసుకెళతాడో సూచించడానికి అధర్వణ 
వేదంలో ఒక మంత్రముంది. అది ఉపనయనము, వేదారంభ సంస్కారానికి రెండింటికి 
వర్తిస్తుంది. 
యజ్ఞోపవీతము - మహత్వము : 


యజ్ఞోపవీతములో మూడు పోగులుంటవి. అవి వరుసగా మూడు బుణాలకు 
సూచకములు. 1. బుషి బుణము, 2. పితృ బుణము, 8. దేవ బుణము. మొదటి 
బుణము (బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ, వేదవిద్యలు చదవడం వలన, రెండవ బుణము 
ధర్మబద్ధంగా గృహస్థాశ్రమంలో చేరి, సంతానం కనడంచేత, మూడవ బుణము 
గృహస్థాశ్రమాన్ని విడిచి దేశ సేవ కొరకు తనను సిద్ధం చేసుకోవడం వలన తీరుతవి. 
ఇందువలన ఈ మూడు బుణాలు (బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము మూడు 
ఆశ్రమాలకు సూచకములు. ఈ కారణంగానే మానవుడు ఈ మూడు బుణాల నుండి 
ఎపుడు ముక్తుడవుతాడో, ఈ మూడు ఆశ్రమాలను దాటిపోతాడో అపుడే సూత్రాన్ని 
శాస్తానుసారంగా యజ్ఞాగ్నిలో పడవేస్తాడు. మరల దానిని ధరించడు. సన్యాస ఆశ్రమంలో 
ప్రవేశిస్తాడు. మానవుడు బుణ ముక్తుడు కావలసిన మూడు బుణాలు. 


ఎ. బుషి బుణము : సంఘంలో బుషులు జ్ఞానము, విజ్ఞానము పొంది ఆ జ్ఞానాన్ని 
మనకందించారు. వారు ఆ జ్ఞానాన్ని మనకందించకపోతే మనము పరమ మూర్భులుగా 


(దా 68 (బి ©) 


వ న ఈకలు ధరం —— 
అయేవారము. ఎలా వారు జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానాన్ని మనదాకా చేర్చారో అలాగే 
మనము కూడ ఆ జ్ఞానాన్ని పొంది సంఘంలో ముందు ముందు జ్ఞానగంగ (ప్రవహించే 
ఏర్పాట్లు చేయాలి. ఈ విషయాన్ని యజ్ఞోపవీతంలో ఒక పోగు మనకు జ్ఞాపకం చేస్తుంది. 
మనము జ్ఞానాన్ని పొందేటపుడు బుషుల ద్వారా మనపై మోపబడిన బుణాన్ని జ్ఞాపకం 
చేసుకుంటూ ఉంటాము. ఈ పని (బ్రహ్మచర్యాశ్రమంలో జరుగుతుంది. ఇందువలన 
బ్రహ్మచర్యాశమము బుషి బుణాన్ని తీరుస్తున్నామని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. 

బి పితృ బుణము : మన తల్లిదండ్రులు బ్రహ్మచర్యాశమాన్ని పూర్తిచేసి 
గృహస్థాశ్రమంలో (ప్రవేశించారు. మనల్ని కన్నారు. వారు గృహస్థాశ్రమంలో 
ప్రవేశించకపోతే మనం ఎలా పుట్టేవారము? ఇదే విధంగా మనం బ్రహ్మచర్యాశ్రమం 
పూర్తిచేసి, యౌవనంలో గృహస్థాశ్రమంలో చేరి సంఘానికి ఉత్తమ సంతానాన్ని ఇవ్వాలి. 
ఈ విధంగా సంఘానికి తండ్రి నుండి కొడుకు, కొడుకు నుండి మనుమడు వంశము 
నడుస్తూ ఉంటుంది. మనం బ్రహ్మచర్యం పూర్తిచేసి, గృహస్థాశ్రమంలో చేరేటపుడు తండ్రి 
బుణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాము. ఈ పని గృహస్థాశ్రమంలోనే కలుగుతుంది. 
ఇందువలన యజ్ఞోపవీతంలో రెండవ పోగు గృహస్థాశ్రమంలో చేరి తల్లిదండ్రుల బుణము 
నుండి విముక్తులము అవుతున్నాము అని జ్ఞాపకం కలుగుతూ ఉంటుంది. 


9, 


బి దేవబుణము: ఆశ్రమ జీవితము యొక్క ముఖ్య ఉద్దేశ్యము సకామం నుండి 
నిష్మామం వైపు ముందుకెళ్లటమే. మనం ప్రపంచంలోని పనిపాటల్లో మునిగిపోయి, 
వాటి మోహంలో చిక్కుకుపోతాము. చివరకు ఈ మాయ మోహం నుండి బయటపడాలి. 
మనదేశం యొక్క సమాజం యొక్క పెద్దలు జీవితంలో ప్రవేశించి దాని బంధనాలను 
త్రెంచి, దానిలోనుండి బయటపడి స్వతంత్రం కావడానికి ప్రయత్నించారు. వారు గృహస్సులై 
గృహస్థాన్ని వదిలారు. వానప్రస్థంలో అడుగిడారు. ఈ విధంగానే గృహస్థాశ్రమాన్ని 
విడిచి సమాజానికి, దేశానికి సేవ చేయడానికి వానప్రస్థాశ్రమంలో చేరతారు. 
గృహస్థాశ్రమంలోనే చిక్కుకుని ఉండకూడదు. ఈ విషయాన్ని జ్ఞాపకంచేయటానికే 
యజ్ఞోపవీతంలోని మూడవ పోగు సంఘంలోని దివ్యపురుషుల ద్వారా మనపై ఉన్న 
బుణం వైపు గుర్తుచేస్తూ ఉంటుంది. 


Sa i 69 i జు ఈ, 


ఆటా భారతీయ ధర్మం ns 


బాలికలకు యజ్ఞోపవీత సంస్మారమునకు అర్హత కలదు : 


ఈనాటి బాలికలకు యజ్ఞోపవీత అధికారం ఉన్నదా? లేదా? అనే విషయానికి 
ఏ ప్రాముఖ్యము లేదు. ఎందుకంటే ఈనాడు కన్యలకు చదువుకోవడానికి ఏ ఆటంకం 
లేదు. బాలబాలికలకు సమాన అధికారాన్ని భారత రాజ్యాంగము ప్రసాదించింది. అయినా 
ఉపనయన సంస్మార విషయం చారిత్రక దృష్టితో ఆలోచించవలసిన అవసరము. వైదిక 
సంస్కృతిలో నాటి నుండి నేటి వరకు ఏ దృష్టికోణంలో పని జరిగింది? ఈ విషయంపై 
ఆలోచించడం (ప్రకరణ సమ్మతమే. ఎందుకంటే నేడు కూడ అనేకమంది వేదముల 
పేరిట పనికిరాని మాటలను చెపుతున్నారు, వింటున్నారు. ఉపనయనమునకు అర్థము - 
చదువుకొనుటకు అధికారం కలిగివుండటం. ఇందువలన ఈ విషయంలో మేము 
వ్రాసేదానిలో రెండు విషయాలు స్పష్టం చేస్తాము. ఒక విషయం వైదిక సంస్కృతిలో 
కన్యలకు యజ్ఞోపవీతం ధరించే అధికారం బాలురతో సమానంగా ఉంది. రెండవ 
విషయం వేద కాలంలో స్త్రీలు వేదశాస్తాలు చదివేవారు. ఈ విషయంలో వారికెలాంటి 
ఆటంకము లేదు. ఈ రంగంలో బాలబాలికలు సమాన పోకడ కలిగిఉన్నారు. 


ఎ. కన్యలకు యజ్ఞోపవీత అధికారము కలదు : గోభిలీయ గృహ్యసూత్రంలో వ్రాశారు 
- కన్యకు బట్టలు, యజ్ఞోపవీతం ధరింపజేసి భర్త దగ్గరకు తీసుకురావాలి. కన్య యజ్ఞోపవీతం 
ధరించి ఉండాలనేది ఈ మంత్రం వలన స్పష్టమవుతుంది. కన్యలకు ఉపనయన సంస్కారం 
జరిగేది. పూర్వకాలంలో స్త్రీలకు మౌంజి బంధనంతో ఉపనయన సంస్మారం జరిగేది. 
వారు వేదశాస్తాలు కూడ చదివేవారు. 


హీరతసంహతలో స్త్రీలను బ్రహ్మవాదినులు, సద్యోవధువులు అను రెండు రకాలుగా 
విభజించారు. పరాశరసంహితకు భాష్యకారుడు, పండిత [శ్రేష్టుడు మధ్వాచార్యుడు. దాని 
టీకలో వ్రాస్తాడు. రెండు రకాల స్త్రీలుండేవారు. ఒకరు బ్రహ్మవాదినులు. వారికి 
ఉపనయనము జరిగేది. వారు అగ్నిహోత్రం చేసేవారు. వేదాలు చదివేవారు, తమ 
కుటుంబంతోనే భిక్షావృత్తితో జీవించేవారు. రెండవ రకం వారికి వెంటనే వివాహం 
చేసేవారు. ఈ వివాహం చేసుకునే స్రీలకు కూడా ఏదోరకంగా ఉపనయన సంస్కారం 
చేసి, వివాహం చేసేవారు. దీనినిబట్టి మధ్వాచార్యులు కూడా స్త్రీల ఉపనయన సంస్కారాన్ని 
బలపర్చేవారని స్పష్టమవుతుంది. 


SS | 70 లం 


భారతీయు ధర్మం ms 
కాదంబరీ మహాకావ్యంలో మహాకవి బాణభట్టుడు 7వ శతాబ్దపు చారిత్రక 
మహారాజు హర్షవర్ధనుని కొలువులో రత్నంలాగా ప్రకాశించేవాడు. అతను మహాశ్వేతను 
వర్ణిస్తూ వ్రాశాడు - “బ్రహ్మసూత్రుణ పవిత్రీకృతకాయాంి - అనగా ఆమె శరీరం 
బ్రహ్మసూత్రం ధరించడంచేత పవిత్రమైనది. బ్రహ్మసూత్రము యజ్ఞోపవీతానికి మరొక 
పేరు. బ్రహ్మసూత్రానికర్థము సూత్రగ్రంథాలలో, సంస్కృత కోశములలో యజ్ఞోపవీతమని 
చెప్పబడింది. దీనిని బ్రహ్మసూత్రము, యజ్ఞ సూత్రము, యజ్ఞోపవీతము అని అనేక 
పేర్లతో పిలుస్తారు. 
కన్యలకు వేదము చదివే అధికారం కలదు : వైదిక సంస్కృతిలో కన్యలకు బాలురతో 
సమానంగా వేదాధ్యయన అధికారమున్నది. ఈ విషయం అనేక వైదిక ఉటంకములతో 
బలం చేకూరింది. దయానందుడు సత్యార్థప్రకాశంలో కన్యల వేదాధ్యయాన్ని బలపరుస్తూ 
అధర్వణ వేదాన్ని ఉదాహరిస్తూ వ్రాశారు. “బ్రహ్మచర్యేణ కన్యా యువానం విందతే 
పతిమ్‌”. ఈ మంత్రానికర్థము కన్య బ్రహ్మచారిణిగా నుండి యువకుడైన భర్తను 
పొందగలదు. బ్రహ్మచారిణి కావాలంటే ఉపనయనపూర్వక బ్రహ్మచర్య జీవితం గడుపుతూ 
గురువుగారి ఆశ్రమంలో ఉండాలి. బ్రహ్మచారిణిగా ఉన్న కన్యకు ఉపనయన సంస్కారం 
తప్పనిసరిగా జరిగితీరాలి. ఆమె యజ్ఞోపవీతము తప్పక ధరించి ఉండవలెను. ఆ తరువాత 
ఆయన శ్రౌత సూత్రాలలో వ్రాస్తారు. “ఇమం మంత్రం పత్నీ పఠేత్‌ - ఈ మంత్రాన్ని 
భార్య చదవాలి అని ప్రాసి ఉంది. భార్య మంత్రము ఎప్పుడు చదువగలుగుతుంది? 
ఆమెకు వేదాధ్యయన అధికారము ఉన్నపుడే గదా! అలా కాకపోతే ఆమె వేదమంత్రం 
ఎలా చదువగలుగుతుంది? 


యజుర్వేదంలో స్త్రీని 'స్తోమపుష్థా అన్నారు. దీని అర్ధము ఆమె వేదమంత్రముల 
విషయంలో అనేక ప్రశ్నల ద్వారా తెలుసుకోగోరుతుంది. ప్రాచీన చరిత్రలో సులభ అనే 
పేరు చాలా ప్రసిద్ధి చెందింది. సులభ సంకల్పము తనను శాస్త్రార్థంలో ఓడించినవానినే 
వివాహమాడుతుంది. సులభ యొక్క ఈ నిశ్చయము ఆమె అగాధ పాండిత్యాన్ని తెలుపుతుంది 
గదా! మండనమి॥్రున భార్య విద్యాధరి శంకరాచార్యుని లాంటి పండితుని ఎదుట 
మధ్యస్థురాలు (తీర్చరి)గా ఉండటం, మరల ఆయనతో శాస్త్రార్థము చేయుట స్త్రీ వేదాధ్యయన 
అధికారాన్ని ఏనాడూ కోల్పోలేదని స్పష్టమవుతుంది. 

71 


౧ భాకదుద్తంాాాయతు 

బృహదారణ్యకోపనిషత్తులో (2.1) గార్గి కథ వస్తుంది. అక్కడ వ్రాసి ఉంది - 
జనకమహారాజు ఆ కాలంలో అందరికంటె గొప్ప విద్వాంసుడు ఎవరో తెలుసు కోవడానికి 
ఒక పెద్ద సభను ఏర్పాటుచేశాడు. బంగారంతో పొదగబడిన కొమ్ములు గల వేయి 
ఆవులను ఒకచోట నిలిపి చాటింపు వేశాడు - అందంకంటె మించిన గొప్ప విద్వాంసుడుఈ 
ఆవులను తోలుకుపోవచ్చును” అని. యజ్ఞవల్యుడు తన ఒక శిష్యుని పిలిచి ఆవులను 
తోలుకెళ్లవలసిందిగా ఆజ్ఞాపించాడు. ఆ సమయమున గార్డి నిండుసభలో నిలబడి 
యజ్ఞవల్యుని పాండిత్యాన్ని పరీక్షించటానికి అనేక ప్రశ్నలు వేసింది. గార్గి ఈ వ్యవహారం 
వలన ఆమె పాండిత్యము సాహసమైన ప్రమాణంగా కాక ఆనాడు వేదములో అగాధ 
పాండిత్యమున్న స్త్రీలు ఉన్నారనడానికి నిదర్శనము. ఇదేగాక వేదము తెలిసనవారు 
ఎరుగుదురు - వేద మంత్రాల అర్థం స్పష్టంగా చెప్పేవారిని బుషులు అంటారు. 'బుషయే 
మంత్రద్రష్టార:”. వేరు వేరు మంత్రాలకు అర్ధమును వేరు వేరు బుషులు కనుగొన్నారు. 
అనేక వేద మంత్రములకు అర్థం చేప్పిన స్త్రీ బుక్షికలు కూడ ఉన్నారు. ఉదాహరణకు 
లోపాముద్ర, శ్రద్ద, సరమా, రోమశా, విశ్వవారా, అపాలా, యమీఘోషా మొదలగు స్త్రీ 
బుక్షికలు వేదమంత్రాలలో దాగున్న గూఢమైన రహస్యాన్ని సాక్షాత్కరింప 
చేసుకొన్నవారున్నారు. 

నేటి కాలంలో కన్యలు చదువులలో, ఇతర అనేక రంగాలలోను బాలురకంటే 
ముందుకుపోతూ కనబడుతున్నారు. ఇదంతా వ్రాయవలసిన అవసరం లేదు. అయినప్పటికి 
ప్రాచీన వైదికధర్మాన్ని వాస్తవంగా తెలుసుకోవటానికి ఇదంతా మేము పైన వ్రాసింది 
అవసరమైంది. దీనివలన స్త్రీల విద్య విషయంలో వైదిక సంస్కృతి దృష్టికోణము ఏమిటో 
స్పష్టమవుతుంది. 
ఉపనయన సంస్కార సమయంలో కొన్ని మధ్యంతర విధులు : 


ఎ. ఉపనయనానికి ముందు భోజనం : 'సంస్కారవిధిలో వ్రాశారు - ఏరోజున 
బాలునికి యజ్ఞోపవీతం వేయవలెనో దానికి 8 రోజులు గాని ఒక రోజు గాని ముందు 
(బ్రాహ్మణ బాలుడు ఒకసారి గాని అనేకసార్లు గాని కేవలం పాలు త్రాగాలి. క్షత్రియ 


బాలుడు యవల గంజి త్రాగాలి. వైశ్య బాలుడు కేవలం శ్రీఖండము తినాలి. దీని కొరకు 


EEE. SD Yr 


భారతీయ ధర్మం ——౪ 
శతపథ బ్రాహ్మణములో చెప్పబడింది. “వయోవ్రతో బ్రాహ్మణ: యవాగూవ్రతో రాజన్య: 
ఆమిక్షావ్రతో వైశ్య:” ఆకలి అయినపుడల్లా బాలురు మూడు వర్గాలవారికి నిర్దేశించబడిన 
మూడు పదార్థాలను తీసుకోవచ్చును. వేరు పదార్థములను స్వీకరించరాదు. 


బ్రాహ్మణ బాలుని ఆవుపాలు త్రాగమనడంలోని ఉద్దేశ్యము అతడు సాత్విక 
భావాలుగలవాడు కావాలని. యవలు అంటే గోధుమలు. ఆహారంలో యవలు బలానికి 
సూచన. ఇందువలననే గుర్రములకు యవలు తినిపిస్తారు. హోమియోపతిలో యవలు 
బలానికి గాను వాడతారు. అందుకనే క్షత్రియ బాలుని యవల జావను (త్రాగమన్నారు. 
వైశ్యునికి శ్రీఖండము తినమని చెప్పబడింది. ఎందుకంటే శ్రీఖండము శ్రీ లక్ష్మీ ఖండమునకు 
సూచన. ఈ మూడు తినుబండారములను మూడు దినములు గాని ఒక దినము గాని 
ఇవ్వడం, వాటిద్వారా చేకూరే బలానికి నిదర్శనము. 


బి. ఉపనయన కాలంలో బాలుడు గురువుతో నన్ను బ్రహ్మచారిని చేయండి అని 
చెప్పడం : బ్రహ్మచర్యము, గురుకులము, ఆచార్యుడు మొదలయిన శబ్దాలకు తాత్విక 
అర్థాలను వేదారంభ సంస్మారంలో చెపుతారు. కాని ఇక్కడ ఒక విషయం చెప్పాలి - 
బాలుడు ఆచార్యుని దగ్గరకొచ్చినపుడు తాను బ్రహ్మచర్యపూర్వకంగా జీవితం గడపడం. 
ఉపనయన సంస్కార ఉద్దేశ్యం ఇదే. బాలుడు ఆచార్యుని దగ్గరకొచ్చి “నాకు బ్రహ్మచర్య 
దీక్షను ఇవ్వండి. నేను ఒక మంచి మానవున్ని కావాలి" అని ప్రార్థిస్తాడు. చరిత్ర నిర్మాణం 
చేసుకుంటూ లేక చరిత్రను బయట నుండి ఆరోపిస్తూ లేక లోపల నుండి ఉబికి రావచ్చును. 
బయటి నుండి తోయడం ఆరోపణము. లోపల నుండి రావడం చరిత్రకు ఆరోహణము. 
బలవంతంగా రుద్దితే అది జీవితంలో భాగం కాజాలదు. అది లోపల నుండి 
ఉబికనపుడు అది జీవితంలో భాగమవుతుంది. ఇందువలననే బాలుడు ఉపనయన 
కాలంలో గురువు గారి దగ్గరకొచ్చి అంటాడు బహ్మచర్యమాగామ్‌ (బ్రహ్మచర్యసాని' - 
నేను బ్రహ్మచర్య జీవితంలో దీక్ష తీసుకోవటానికి, బ్రహ్మచారి కావటానికి ఓ భగవానుడా 
నేను మీ దగ్గరకొచ్చాను. నేను బ్రహ్మచారి కావటానికి ఆశీర్వదించండి. ఉపనయనం 
యొక్క ఉద్దేశ్యము బాలుని హృదయంలో అతని లోపల నుండి బ్రహ్మచారి కావాలనే 
భావన కలగాలి. అతనికిదివరకెన్నో సంస్కారాలు చేశారు. అతనిపుడు తెలుసుకోవాల్సింది 
_ నేను ఇపుడు ఏదో కావాలి, అందుకనే అమ్మనాన్నలు నన్ను గురువుగారి దగ్గరకు 


త వా ను భారతీయ ధర్మం 

తీసుకువచ్చారు. ఆచార్యుని ఆశ్రమం చూచి పారిపోవడానికి కాదు. బాలుడు తనను 
బ్రహ్మచారిని చేయమని అడిగినపుడు, ఆచార్యుడు అతనికి ఉపవస్తాన్ని ధరింపజేస్తాడు. 
ఇంకా ఇలా చెపుతాడు - దేవతల గురువు బృహస్పతి దేవేంద్రునకు జ్ఞానరూప 
అమృతవస్తాన్ని ధరింపజేశాడు. అదేవిధంగా నేను నీకు ఉపవస్తాన్ని ధరింపజేస్తున్నాను. 
ఇది జ్ఞానరూప అమృత వస్త్రము. ఈ వస్తాలు జ్ఞానానికి, బ్రహ్మచర్య జీవితానికి గుర్తులు. 
దీనివలన నీకు దీర్భాయువు కలుగుతుంది. బలం వస్తుంది. తేజస్సు కలుగుతుంది. ఈ 
వస్తాలను కేవలం వస్త్రం మాత్రమే అనుకోగూడదు. ఎలా ఈ వస్త్రాలు నిన్ను కప్పి 
వుంచుచున్నవో అలాగే బ్రహ్మచర్య దీక్షారూప వస్త్రము నిన్ను కప్పివుంచి రక్షిస్తుంది. 


11. వేదారంభము 
నూనె రాసుకోవద్దు, నేయి, కారం మసాలాలు తినకు : 


వెంట్రుకల అలంకరణకు, శరీరాలంకరణకు నూనె వద్దంటున్నారు. దీనికర్థము 
బాలుడు మురికిగా ఉండాలని కాదు. శుభ్రంగా ఉండమని (బ్రహ్మచారిని ప్రోత్సహిస్తాము. 
కాని సింగారించుకోవడం (బ్రహ్మచర్యానికి ప్రమాదము. శృంగారము ఇతరుల్ని 
ఆకర్షించటానికి చేస్తారు. (బ్రహ్మచారికి ఇతరులను ఆకర్షించే పని ఏముంది? ఇదిగాక 
మిక్కిలి పులుపు, చింతపండు లాంటివి, మిక్కిలి తీపి, కారము, మసాలా మొదలయినవి 
కూడా సేవించడం ఆరోగ్యానికి మంచిది కాదు. దానిని వద్దన్నారు. గురుకులంలో ఈ 
వస్తువులన్నీ నిషిద్ధమని తండ్రికి తెలుసు. కాబట్టి తన కుమారునికి వాటిని మనసారా 
విసర్జించమని చెబుతున్నాడు. 


జహార విహారాదులలో నియమంగా ఉండి విద్యోపార్దన చేయి: 


ఆహార విహారాన్ని కర్ణము తినడం, (త్రాగడం, ఆడటం, ఎగరటం, దూకడం. 
బహ్మచారి గురుకులవాసంలో మూడు పనులు చేయాల్సి ఉంటుంది. 1. తినుట, త్రాగుట. 
ఓ ఆడుట, దూకుట. 3. చదువుట, వ్రాయుట. ఇందులో తిని త్రాగే దానికి ఏ 
)షేధము లేదు. కేవలం నియమబద్ధంగా తిని త్రాగాలి. వేళాపాళా లేకుండ, పరిమితి 
కుండ కాదు. ఇదేవిధంగా బాగా ఆడుకో, ఎగురు, దూకు. కాని ఎప్పుడూ అందులోనే 
౩ండకు. ఆడుకోవటానికి, దూకటానికి కూడ వేళ ఉంటుంది. మూడవది చదువుట, 


భారతీయ ధర్శంాంాతు 
వ్రాయుట. ఇదే బ్రహ్మచారి ముఖ్య కర్తవ్యము. తండ్రి అంటాడు - కుమారా! విద్యోపార్దన 
చేయి, అందులో ఏ లోపము రానీయకు. 


మంచివాడవుకమ్ము, మితంగా మాట్లాడు, నాగరికంగా ఉండు : 


ఈ మాటలకు విశేష వివరణ అవసరంలేదు. నాగరిక లక్షణాలు ఇవి. వ్యక్తి 
సచ్చరిత్రుడు కావాలి. అతని నడతను చూచి ప్రశంసించాలి. ఊరికే వాగకూడదు. 
అవసరమైనంతవరకే మాట్లాడు. అందరితో మర్యాదగా మాట్లాడు. 


మొలత్రాడు, కర్రను పట్టుకొనుట, భిక్షాటన, సంధ్య, యజ్ఞము, స్నానము, ఆచార్యుని 
యెడల గౌరవము, విద్యోపార్టన, జితేంద్రియత్వము మొదలయిన వాటిని ధర్మంగా భావించుట: 


ఈ ఒక్క వాక్యంలో తండ్రి ముగింపు చేస్తూ ముఖ్య విషయాలన్నింటిని 
మరల ఉపదేశ సారంగా చెప్పాడు. 


తండ్రి ఈ దీర ఉపదేశాన్ని అక్షరం అక్షరం తెలుసుకున్నాడని చెప్పలేము. కాని 
బాలుడు గురుకులవాసం గడిపేకొద్దీ ఆచార్యుడు తెలియజెపుతూ ఉంటాడు. బాలుడు 
ఆచరించవలసిన నియమాలను తండ్రి గురుకులంలో చేరే మొదటి రోజునే చెప్పాడు. 


వేదారంభ సంస్మారంలోని కొన్ని ముఖ్య విధులు : 


వేదారంభ సంస్మారంలో ముఖ్య విషయాలను తెలిపారు. ఈ సంస్మారంలో కొన్ని 
ముఖ్య విధులు కూడ ఉన్నవి. వాటిని విశదపరుస్తూ మేము ముందుకు వెళతాము. ఆ 
నియమాలు ఇవి : దండ ధారణ చేయుట, భిక్ష చేయుట, మొలతాడు, గోచిపాత 
ధరించుట. 


ఏ. దండము ధరించుట : వేదారంభ సంస్కారంలో ఆచార్యుడు (బ్రహ్మచారి చేతికి 
కర్రను ఇస్తాడు. దీనికి ప్రత్యక్ష ఉద్దేశ్యములు రెండు కావచ్చును. ఒకటి కర్ర ద్వారా తన 
రక్షణ చేసుకోవచ్చు. పూర్వకాలంలో ఆచార్యుల ఆశ్రమాలు అడవులలో ఉండేవి. 
గురుకులాలు కూడ అడవులలో ఉండేవి. వేదంలో చెప్పారు - కొండ తోయలలో 
నదుల సంగమము దగ్గర ఆ(శ్రమాలలో బుద్ధికుశలురైన బ్రహ్మజ్ఞానులు తయారవుతారు 
పూర్వకాలపు విద్యా కేం[ద్రాలు ఈకాలంలో లాగ పట్టణాల రాజమార్గాల పైన పెద్ద పెక 
బజార్లలో ఉండేవికావు. రోడ్లపైన, వీధులలో విద్యాలయాల వాతావరణం ఉంటే, విద్యా! 
ధ్యాస చదవడం, (వ్రాయడంలో కషధ్రాకరంరంక బహిర్ముఖము అవుతుంది. అకాజంలి 


రజా భారతీయ ధర్మం 

జనసంఖ్య కొద్దిగా ఉండేది. అడవులు ఎక్కువగా ఉండేవి. తరచుగా వాసప్రస్థులే 
విద్యాకేంద్రాలు నడిపేవారు. అడవులలో ఉండటం వలన క్రూరమృగాల వలన ఆత్మ 
రక్షణ కొరకు కర్ర ఉండవలసిన అవసరం ఉంది. ఈ విధంగా తన రక్షణ, ఇతరుల 
రక్షణ కూడ జరిగేది. ఆత్మ రక్షణే కాక ఇతరుల రక్షణ చేయడం కూడ దండధారణ 
ఉద్దేశ్యము. తన రక్షణ, ఇతరుల రక్షణకు ఎపుడూ కర్ర చేతిలో ఉండవలసినదే. 
పూర్వకాలంలోలాగ నేడు కూడ అది అవసరమే. ఈ విధంగా వేదారంభ సంస్కారంలో 
దండధారణ చేయించడం ఒక భాగమైపోయింది. 


బి భిక్ష చేయుట : వేదారంభ సంస్కారంలో బ్రహ్మచారి భిక్ష చేయడం కూడ ఒక 
అవసరమైన భాగము. (బ్రహ్మచారి భిక్షతో దొరకిన దానిని ఆచార్యుని పాదముల ముందు 
పెడతాడు. బాలుడు ఏ ఇంటివాడైనా సరే, అనగా ధనికుడైనా, దరిద్రుడైనా, రాజైనా, 
బికారి అయినా ప్రతి బ్రహ్మచారి భిక్ష చేయుట అవసరము. భిక్ష చేయడంలో (ప్రతి 
(బ్రహ్మచారి తన అహంకారాన్ని విసరిపారేసేవాడు. శ్రీకృష్ణుడు రాజవంశీకుడు. కుచేలుడు 
మామూలు బ్రాహ్మణుడు. కాని వారిద్దరు తమ అహంకారాన్ని వదలుకొని గురు చరణముల 
దగ్గర కూర్చున్నారు. భిక్ష చేసే బాలుడు ఎంత గొప్ప రాజకుటుంబీకుదైన, కోటీశ్వరుల 
కుమారుడైనా తనను సమాజంలో (ప్రతి దశలోని బాలుని స్థాయికి తీసుకువచ్చేవాడు. ఏ 
సమాజంలో చిన్నతనం నుండి మనమందరం సమానమన చెప్పబడుతుందో, పుట్టుకతో 
ఎవడూ పెద్దవాడు, చిన్నవాడు కాదు, ప్రతివాని చేతికి భిక్షాపాత్ర ఇవ్వబడుతుందో ఆ 
సమాజంలో సోషలిజం కాక మరేది వస్తుంది? భిక్షకు అర్ధము బిచ్చమెత్తడం కాదు. 
రాజకుమారుడు భిక్షాటన ఏమి చేస్తాడు? భిక్షకు అర్ధం సమాజంలో నెలకొన్న ఉచ్చ నీచ 
భేదభావానికి స్వస్తి చెప్పడం. కమ్యూనిజంలో ఎంత ప్రయత్నం చేసినా మానవులలో 
భేదం ఉంటూనే ఉంటుంది. అయినప్పటిక వైదిక సంస్కృతిలో చిన్నతనం నుండే ప్రతి 
బాలుడు రెండవవానితో సమానమనే భావం అక్షరాభ్యాసం చేసేటప్పటి నుండే మెదడులో 
కలిగించబడుతుంది. 


ఇదిగాక భీక్షావృత్తి వలన చదువుకోవడానికి రెండు లాభాలున్నవి. భిక్షావృత్తితో 
చదివేవాడు చదువుతూనే ఉంటాడు. తన సమయాన్ని వృధాగా పోనివ్వడు. అతనికి 
మొదటినుండే తెలుసు, తన జీవితంలో భౌతిక సంపద దృష్టా లేమితో ఆరంభమైనదని. 
ఎవడు లేమితో జీవితం ఆరంభిస్తాడో వాడు జీవితంలో ముందుకు సాగిపోతాడు. శూన్యము 


(సున్న) కంటే దిగువకు ఎవడు పోగలడు? భిక్షావృత్తి వలన రెండవ లాభము, పూర్వకాలంలో 
76 


భారతీయ ధర్మం ——~_ 
గురుకులంలో విద్య ఉచితంగా చెప్పబడేది. గురు శిష్యులు ఇద్దరకూ భిక్షావృత్తితోనే 
జీవితం గడిచేది. వారికి ఇంతకంటె అవసరమైనది మరొకటి ఏమీ లేకుండెను. 


ఈ రివాజు కేవలము కల్పితమైనది. వాస్తవంగా సమాజంలో ఇలాంటి పద్దతి 
ఏదీ లేదు అని తలచడం తప్పుడు నమ్మకము. దక్షిణ భారతదేశంలో నేడు కూడ 
అనేకమంది విద్యార్థులు భిక్షావృత్తితో తమ ఉన్నత విద్యను పొందుతున్నారు. దీనిని 
'మధుకరి వృత్తి అంటారు. విద్యార్థి గృహస్థుల ఎదుట 'భవతి భిక్షాందేహి” అని పిలుస్తాడు. 
గృహిణి అతని జోలెలో అతనికి సరిపడ అన్నాన్ని పెడుతుంది. బర్మాలో కూడ విద్యార్థులు 
భిక్షావృత్తితో తమ చదువు పూర్తిచేస్తారు. బర్మాలోనయితే ధనిక కుటుంబాల బాలురకు 
అది అవసరమే. ఎందుకంటే తమ బాలుని ప్రతి కుటుంబానికి, భిక్షా కేంద్రానికి కొంతసేపు 
చదువుకోవడానికి పంపుతారు. 


స. మొలత్రాడు, గోచిపాత : మొలత్రాడు విషయంలో మేము ఈ సంస్కారం విధి 
భాగంలో వ్యాఖ్యానిస్తాము. కౌపీనం (గోచిపాత) గురించి కౌపీనవంత: ఖలు భాగ్యవంత: 
అనే నానుడి ప్రసిద్ధి చెందింది. కౌపీనమునకు అర్ధము లంగోట. లంగోట ఉద్దేశ్యము 
బ్రహ్మచారికి వీర్య రక్షణలో సహాయపడుతుంది. ఏ వ్యక్తి ఈ ఆచారాన్ని పాటిస్తాడో 
అతనిని లంగోట ధనవంతుడు అంటారు. ఏ వ్యక్తియైన కఠిన శ్రమ చేయాలంటే లంగోట 
బిగించి రంగంలోకి దిగుతాడు. ఈ అన్ని యుక్తులు (ఉపాయములు) లో మానవ 
సమాజంలో సదాచారము, వీర్య రక్షణ అనుభవం దాగివుంది. కౌపీనం ధరించడం 
వలన వ్యక్తి చురుకుగా ఉంటాడు. విషయవాసనలవైపు అతని ధ్యాస పోదు. 
మామూలుగానయితే కౌపీనం ధరించడం సాధారణ విషయం కావాల్సింది. కాని అలా 
కాదు. దీనిని వేదారంభ సంస్కారంలో ఒక భాగంగా చేశారు. దీనిని 'యువాసువాసా 
పరివీత ఆగాత్‌ అనే వేదమంత్రంతో జోడించారు. దీని అభిప్రాయము లంగోట ధరించడం 
ఇతర వస్త్రాలు ధరించడంతో సమానం కాదు. బ్రహ్మచర్యము, వీర్య రక్షణలో సహాయకారి 
కావటంఅది ఈ సంస్కారంలో విడదీయరాని భాగమైంది. 


12. సమావర్తనము 
వేదారంభ సంస్కారం 8 సంవత్సరముల వయసులో చేసినట్లయితే సమావర్తన 


సంస్కారం 14 సంవత్సరాల తరువాత చేయాలి. వేదారంభము చేస్తూ బాలుడు చదువు 
మొదలుపెడతాడు. సమావర్తన సమయానికి చదువు పూర్తి అవుతుంది. బాలుడు పుట్టిన 


ద్‌ లేల 


యారో భారరీయ ధర్మం 

తరువాత 8 సంవత్సరముల వరకు 11 సంస్కారాలు జరుగుతవి. దీని తరువాత 14 
సంవత్సరముల ఎడము అవుతుంది. అపుడుగాని సమావర్తన సంస్మార సమయం రాదు. 
సమావర్తనం తరువాత వివాహ పరిణామంగా గృహస్థ, వానప్రస్థ, సన్యాసము వీటితో 
సమయము ఇంకా ఎడము అవుతుంది. బాలుని మీద సంస్మారముల ప్రభావం పడే 
కాలం అతని మెదడు సంస్మారాలను గ్రహించటానికి సిద్ధంగా ఉన్నప్పుడే. అది 8 
సంవత్సరములకు ముందున్న కాలం. ఇందువలన ఈ సమయాన్ని ఉపయోగించుకొని 
సంస్మారం తరువాత సంస్మారం చెప్తారు. దీని తరువాత బాలుని మెదడు పరిపక్వం 
అవుతుంది. అపుడు సంస్మారాల ప్రభావం పడే సమయం కాదు. 8 సంవత్సరముల 
తరువాత జరిగే సంస్మారాల బాధ్యత ఆచార్యుని మీద వదిలిపెట్టబడింది. యౌవనంలో 
సంస్మారాన్ని గ్రహించటానికి పరిస్థితుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ వయస్సులో 
వాడు ఎలాంటి సహవాసంలో ఉంటాడో, ఎలాంటి గురువు, సంఘ వ్యక్తుల సాంగత్యం 
ఉంటుందో వారి నుండి అతడు అలాంటి సంస్మారాలనే గ్రహిస్తాడు. గురుకులవాసంలో 
ఆచార్యుని విద్య దీక్షలో మెలిగిన విద్యార్థుల సరసన ఉంటాడు. అతని చరిత్ర నిర్మాణమయ్యే 
వాతావరణంలో పెరుగుతాడు. వాడు ఒక ఉత్తమ నాగరికుడై సమాజంలో భాగస్టుడవుతాడు. 


విద్యాసంస్థలో యువకుని చరిత్ర ఎలా తయారవాలో, ఏవిధంగా సంఘంలో 
వుండాలో, వ్యవహరించాలో దాని ఒక రూపురేఖ తైత్తిరీయోపనిషత్తులో శిక్షాధ్యాయవల్లీలో 
చూడవచ్చును. ఎలా గురుకులంలో చేరేటపుడు తండ్రి కుమారునకు సంస్థలో ఏకాత్మభావం 
కలగటానికి ఉపదేశం చేశాడో అలాగే సంస్థలో విద్యాకాలం పూర్తిచేసిన తరువాత 
బాలుడు సమాజంలో ఎలా మెలగాలో, సంస్థలో నేర్చుకొన్న ఆచార వ్యవహారాలను 
ఎలా ఆచరణలో పెట్టాలో ఆచార్యుడు ఉపదేశిస్తాడు. వేదారంభ సంస్కారాన్ని లోతుగా 
తెలుసుకోవడానికి తండ్రి బాలునికి ఇచ్చిన ఉపదేశము ఎంత ముఖ్యమో, అలాగే సమావర్తన 
సంస్కారం లోతును (ప్రాముఖ్యము) తెలుసుకోవడానికి ఆచార్యుని ద్వారా శిష్యునికివ్వబడిన 
ఉపదేశము అంతే ముఖ్యమైనది. 


ఆచార్యుడు స్నాతకునికిచ్చిన ఉపదేశములు 
సత్యం వద = సత్యమునే చెప్పుము : 


ఇపుడు నీవు ఆశ్రమం అనే చిన్న కుటుంబాన్ని వీడి సమాజమనే పెద్ద ప్రపంచంలోకి 
ప్రవేశింపబోవుచున్నావు. అక్కడ లోకులు నీతో ఉంటారు. ప్రపంచ వ్యవహారం గురుకులం 


{8 


భారతీయ ధర్హంచాోాాాతుు 

నియమాన్ని బట్టి నడవదు. నీవు గురుకులంలో (ప్రతి విషయంలో నిజం చెప్పాలని 
ప్రతిజ్ఞ చేశావు. కాని ఇక్కడ అబద్ధం కూడ నడుస్తుంది. ప్రతి విషయంలో నిజం చెపితే 
నీవు చిక్కుల్లో పడిపోతావు. కాని జ్ఞాపకం ఉంచుకో జనులు అబద్దాన్ని నిజమనుకున్నంత 
కాలము నడుస్తుంది. కల్తీ నాణెము, నిఖాల్సు (కల్తీ లేనిది) అనుకున్నంత వరకే నడుస్తుంది. 
అబద్ధము నడుస్తున్నట్లుగానే నీకు కనబడుతుంది. కాని లోతుకెళ్లి చూస్తే దాని ఆయువు 
కొద్దికాలమే. నిజానికి ఆయువు అంతులేనిది. ఎలా ఆశ్రమం లోపలనో అలాగే ఆశ్రమం 
బయట ప్రపంచంలో కూడ సత్యశోధన జరుగుతున్నది. అన్నిచోట్ల కచేరీలు, న్యాయస్థానాలు 
ఈ పనిలోనే లీనమై ఉన్నవి. అన్నిటి ఉద్దేశ్యము ఏదో విధంగా అబద్దాల గుట్టలో 
దాగున్న నిజాన్ని వెలికితీయడమే. ఇందువలన ఈ ఆశ్రమంలో నేర్చుకున్న పాఠం ఏమిటంటే 
సత్యమే జయిస్తుందని. ఈ విషయాన్ని మరువకు. ఇది పరీక్షించబడినది. అనుభవసిద్ధమైన 
సిద్ధాంతము. దీనిని పట్టుకుని ఉండుము. 
ధర్మం చర : 

ఆచార్యుని రెండవ ఉపదేశము ధర్మాన్ని ఆచరించడం. వైదిక ధర్మంలో ధర్మానికి 
సంకుచిత అర్థం కాదు. మనుస్మృతి (2.2)లో వ్రాశారు. 'వేద: శృతి: స్మృతి: సదాచార; 
స్వస్యచ ప్రియమాత్మన; ఏతత్‌ చతుర్విధం ప్రాహు: సాక్షాత్‌ ధర్మస్య లక్షణం”. ధర్మం 
అంటే మతం కాదు. 'ధారణాత్‌ ధర్మమిత్యాహు:". ఏ నియమాల వలన సమాజం 
ధరించబడి ఉందో, ఏ నియమాల ఆధారంగా సమాజం నిలిచి ఉందో అది దర్శము. 
వేదములలో ఆ నియమముల ఆచారాల వర్ణన ఉంది. వాటిని పాటిస్తే సమాజం నిలిచి 
ఉంటుంది. వాదిని అతిక్రమిస్తే సమాజం చిందరవందర అవుతుంది. స్మృతిలో సమాజంలో 
మారే దశలను చూచి సమాజ వ్యవస్థను నిర్మాణం చేస్తారు. సమాజంలో సత్పురుషులు 
అపుడపుడు కొన్ని దశలను చూపెడతారు. ఈ సత్పురుషుల ఆచారాన్నే సదాచారము 
అంటారు. మనుష్యుని లోపల కూడ ఏది సరియైనదో, ఏది సరికాదో, ఏది తగునో, ఏది 
తగదో “అంతర్వాణి స్వస్యచ క్రియామాత్మన:' ..... నిర్ణయించే శక్తి ఉంది. వీటన్నింటిని 
వైదిక పరిభాషలో ధర్మము అంటారు. మనువు అంటాడు 'ఆచార: పరమోధర్మ: 
సదాచారాన్ని సమాజంలో ఏవిధంగా వర్తింపజేయాలి, ఎలా వ్యవహరించాలి? చివరగా 
వ్యక్తి సమాజము, దేశమునకు మేలు చేసేదాన్ని ధర్మ మంటారు. ఈ దృష్టితో ఎల్లప్పుడు 
నీ జీవితంలో ధర్మాన్ని పాలించుము. 

79 


రా భారతీయ దంత 
సత్యాన్నప్రమదితవ్యం, ధర్మాన్నప్రమదితవ్యం శ్ర 

సత్యము, ధర్మముపై దృఢంగా ఉండమన్న విషయాన్ని మరల రెందవమారు 
చెబుతున్నాడు. ఇలా ఎందుకు చెబుతున్నాడంటే ఇదే అతనికి తాను గడపిన విద 
సత్యము, ధర్మములను మరల చెప్పడం వాటి ప్రాముఖ్యాన్ని తెలుపుతుంది. శిష్యుడు ఆ 
రెంటిని మరచిపోకూడదని. 


దేవ పితృకార్యాభ్యాం నప్రమదితవ్యం న 


మనకంటే జ్ఞానంలో పెద్దవారిని దేవతలు అంటారు. వయసులో పెద్దవారిని 
పితురులు అంటారు. జ్ఞానంలో మిన్న అయిన వారు నీకు గురువులు కాక పోవచ్చును. 
కాని వారు చెప్పింది తిరస్మరించకు. అలాగే ఆయువులో పెద్దవారు న్‌ తల్లిదండ్రులు 
కాకపోవచ్చును. వారు చెప్పినదానిని జవదాటకు. వారు నీ ఆచార్యులు కారని, నీ 
తల్లిదండ్రులు కారని వారు చెప్పింది ఎందుకు వినాలి అనుకోకు. జ్ఞానులు, వయసులో 
పెద్దవారు అయినవారి మాటలు శ్రద్ధగా విను. ఎందుకంటే వారి అనుభవం వలన నీకు 
ఏ కొంచెమైన మేలు జరుగవచ్చును. 


మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథి దేవోభవ : 


జ్ఞానంలోను, వయస్సులోను పెద్దలయిన వారు నీకు సంబంధించినవారు 
కాకపోయినా దేవతలు, పితరులు అన్నారు. సంబంధించిన వారు అయితే వారిని ఈ 
వాక్యంలో తల్లిదండ్రులు, ఆచార్యుడు, అతిధి వరుసలో లెక్కించబడతారు. తల్లిదండ్రులు 
జన్మనిచ్చినవారు కనుక సంబంధించినవారే. ఆచార్యుడు రెండవ జన్మ నిచ్చినందులకు 
బంధుశ్రేణిలోకి చేరతాడు. అతిధి మన ఇంటికి వచ్చినపుడు మన కుటుంబములోని 
వానిగా భావించి ఆదరించాలి. అప్పుడప్పుడు మన కుటుంబ సభ్యులకంటె ఎక్కువగా 
ఆదరించాలి. ఈ నలుగురి విషయంలో ఆచార్యుడు స్నాతకునితో అంటాడు. వీరిని 
దేవతలుగా భావించి, గౌరవించు, తల్లి నిన్ను నవమాసాలు మోసి కన్నది. తండ్రి నీ 
పోషణ చేశాడు. ఆచార్యుడు నీకు విద్య నేర్చి మనిషిగా చేశాడు. అతిధిని నీ తల్లిదండ్రులు 
కూడ నెత్తిన పెట్టుకుంటారు. ఇందువలన వీరినందరిని దేవతలతో సమానంగా భావించు. 
నీవు ఒకప్పుడు తండ్రివి కావచ్చు. నీకు సంతానం కలుగుతుంది. నీ భార్య అతనికి తల్లి 
అవుతుంది. నీవు ఎప్పుడైన అతిధిగా ఎవరింటికైనా వెళ్లవచ్చు. నీవు ఇపుడు వీరందరిని 


దేవతలుగా భావించితే నీ సంతానం కూడ నిన్ను అలాగే భావించి గౌరవిస్తుంది. గృహస్థ 
80 


ఆం భారతీయ ధరంాోోోాగాతు 
ధర్మంలోని ఈ క్రమము వైదికధర్మంలోని విడదీయరాని భాగము. దీనిని నీవు పాటించాలి. 
ఈ విధంగా ఈ క్రమం సంతానం నుండి సంతానానికి కొనసాగుతూ ఉంటుంది. 


యాని అనవద్యాని కర్మాణి, తాని సేవితవ్యాని నో ఇతరాణి : 


సమాజంలో అన్ని రకాల మనుష్యులున్నారని గురువు చెబుతున్నాడు. మేము 
నీతో నీకంటె పెద్దవారి మాటలు ధ్యానంగా వినమని, వారి మార్గాన నడవమని 
చెబుతున్నాము. దేవతలున్నారు. పితరులున్నారు, ఆచార్యులున్నారు, అతిధులున్నారు. 
వీరందరిన పెద్దలనుకుని నడవమని చెబుతున్నాము. కాని వీరు చెప్పే మాటలలో 
వినదగిన మాటనే వినుము. వీరి ఆచరణ ఆచరింపదగినదానినే అనుసరించుము. వీరు 
చెప్పేదాంట్లో ఏదైనా చెడు విషయం ఉంటే దానిని తిరస్మరించుము. ఈ విషయం 
ఆచార్యుడు ఇతరుల విషయంలోనే చెప్పడంలేదు, తన విషయంలో కూడా ఇదే చెబుతున్నాడు. 


యాని అస్మాకం సూచరితాని త్వయా ఉపాస్యాని నో ఇతరాణి : 


మా విషయంలో కూడ అంటే ఆచార్యుల మంచి పనులనే అనుసరించును. 
ఆచార్యుడు చెడు చెప్పినా, చేసినా తిరస్మరించుము. తన ఆచరణ విషయంలో పూర్తి 
విశ్వాసమున్న గురువే తన ముఖంగా ఇలాంటి మాటలు చెప్పగలడు. 
యేకే చాన్మత్‌ శ్రేయాంస: బ్రామ్మణా: తేషాం త్వయాసనేమప్రశ్వసీతవ్యం : 

మేము పైన చాలామందిని లెక్కించాము. వారికంటె మించిన గొప్పవారుంటే 
వారి దగ్గర కూర్చో. ఇలాంటి వారి మధ్యలోనే మెలగుము. మానవుడు ఎలాంటి 
వాతావరణంలో నివసిస్తున్నాడో, గాలి పీలుస్తున్నాడో, కూర్చొనుచూ లేస్తూ ఉంటాడో 
దాని ప్రభావం బాగా పడుతుంది. ఎపుడూ మరిచిపోయి కూడ చెడు వాతావరణంలోనికి 
పోవద్దు. ఎందుకంటె అక్కడి వాతావరణమే మురికి వాసనలు (భావాలతో) తో నిండి 
వుంటుంది. మహాత్ములుండేచోట వాతావరణం శుద్ధంగా, పవిత్రంగా ఉంటుంది. 
త్రాగుబోతులు, దురాచారులు ఉన్నచోట వాతావరణమే మానవుని చెడు భావాలు 
కలగటానికి కారణమవుతుంది. ఇందువలన ఉన్నత భావాలు, ఆచరణలు గల వారిని 
వెతికి వెతికి వారి ఆశీర్వాదాలను పొందటానికి ప్రయత్నించుము. 


నా 8] బల క 


జొ భారతీయ ధర్శం దా ఈ 
శ్రద్ధయాదేయం అగ్రద్ధయాదేయం న 

నీవు ధనం సంపాదింపసాగినపుడు ఏ పనిలో నీకు శ్రద్ధ ఉంటుందో దానికి 
శక్తికొలది దానం చేయ. శ్రద్ధ లేకపోయినా కూడ ఇవ్వు. ఎందుకంటే నీకు (శ్రద్ధ లేని 
కార్యము కూడ మంచిదే కావచ్చు. అదిగాక ధనము, సంపద ఏమిటి? ఎవరిది? 
ధనమనేది ఏదైనా పనికి ఉపయోగించినపుడే అది ధనమనబడుతుంది. వేరువిధంగా 
ధనం రాయిరప్పలతో సమానం. ఏ పనికీ ఉపయోగించినపుడు ధనం ధనమనిపించుకోదు. 
నీ అవసరాలు తీరిన తరువాత శ్రద్ధతో గాని, అగ్రద్ధతో గాని ఏ విధంగానైనా సరే దానం 
చేయి. దానం చేయడం వలన ధనం తరిగిపోదు. 


(శ్రియాదేయం (ప్రియాదేయం భియాదేయం సంవిదాదేయం : 


మానవుని దగ్గర అవసరానికి మించి ఉన్న ధనము తనకు ఉపయోగపడనపుడు 
సమాజానికి దానిని ఉపయోగించాలి. ఊరకనే ఉంచకూడదు. నీవు ధనవంతుడవు 
అయితే, అంతులేని ధనం వచ్చివుంటే ఆ ధనం సమాజం నుండే వచ్చిందని తెలుసుకో. 
నీ శ్రమ వలన వచ్చినప్పటికీ నీవు ఆ ధనానికి ధర్మకర్తవు. ఇందువలన ధనం పెరిగింది. 
పెరగడం వలన దానం చేయి. భియాదేయం - పెరిగినా కూడ మనసు ఒప్పుకోకపోతే, 
సిగ్గుతోనయినా దానం చేయి. హ్రియాదేయం - జనులు ఏమనుకుంటారు? ఇంత ధనం 
సంపాదించి పాము లాగ దానిపై చుట్టువేసుకొని కూర్చున్నావు. సిగ్గుతో ఇవ్వలేకపోతే 
భయంతోనయినా ఇవ్వు. భియాదేయం - ఇందువలన భయంతో ఇవ్వు. ఎందుకంటే 
సమాజంలో చాలామంది డబ్బు ఒకచోట పోగుచేసి ఉండటం చూడలేరు. 


13. వివాహ సంసారము 


స్త్రీకి 18 సంవత్సరాలు, పురుషునకు 21 సంవత్సరాలు నిండిన పిదప సమాన 
గుణ కర్మ స్వభావాలు గల స్త్రీ పురుషులు ఎవరి బలాత్మారం లేకుండా స్వయంగా 
వరించి (ఇష్టపడి) ఒక ఇంటివారు అవుతారు. ఆ సమయంలో పెద్దల సమక్షంలో 
అగ్నిహోత్రం ఎదుట ఇద్దరూ ఒకరినొకరు (ప్రతిజ్ఞలు, ప్రమాణాలు, వాగ్దానాలు 
చేసుకుంటారు. 


వేదమంత్రాల సాక్షిగా, పంచభూతాల సాక్షిగా ఒక్కటవుతారు. అక్కడ బ్రాహ్మణులు, 
"'ద్దలు అనుకుంటారు. మేము వాళ్ళిద్దరిని ఒకటి చేశామని, కానీ వాళ్ళిద్దరిని వారు 


న య 


ఆగ భారతీయ ధరా 
ఒకటి చేయలేదు. అది దైవ నిర్ణయము. ఆ అమ్మాయి, ఆ అబ్బాయిని పూర్తిగా నమ్మింది. 
నా 18 సంవత్సరాల శరీరాన్ని నా 120 సంవత్సరాల ఆయుష్షును నా 16 కళలను, నా 
(ప్రేమని, నా మనస్సును నేను అర్పిస్తున్నాను. అని అబ్బాయికి అర్పించి తన చిటికిన వేలు 
పట్టుకుని అగ్నిగుండం చుట్టూ 7 అడుగులు నడుస్తూ కన్న అమ్మానాన్నలను వదిలేసి, 
పుట్టిన ఊరును వదిలి, చిన్ననాటి స్నేహితులను, బంధుమిత్రులను వదిలి, నీకోసం నేను 
వస్తున్నానంటూ ఇంటి పేరుతో సహా మార్చుకుని చిటికిన వేలు పట్టుకుని అగ్నిగుండం 
చుట్టూ 7 అడుగులు వేసి తాళి కట్టించుకుని కన్నీళ్ళతో కన్నవాళ్ళకి వీడ్కోలు చెపుతూ 
ఆశల పల్లకిలో భర్తను ఆహ్వానిస్తూ భర్త అడుగులో అడుగు వేస్తూ నీ వెనకాల నేనున్నాను 
అని ధైర్యం ఇస్తూ ఈరోజు నుండి నువ్వే నేను, నేనే నువ్వు, శరీరాలు రెండూ వేరైనా 
మనస్సు ఒక్కటేనని ఈ శరీరంతో సహా నీకు అర్చిస్తున్నానని భర్తకు సర్వం అర్పిస్తుంది 
భార్య, 

అబ్బాయి కూడా తన జీవితంలోకి భార్యను ఆహ్వానిస్తూ నా చుట్టూ ఎందరున్నా 
నా వాళ్ళు ఎందరున్నా మొదటి ప్రాధాన్యత నీకే ఇస్తానని, నీ కన్నవాళ్ళ ప్రేమని, నీ 
తోబుట్టువుల ప్రేమ, నీ చిన్ననాటి స్నేహితుల ప్రేమని నేనొక్కడినే పంచుతానని అగ్నిసాక్షిగా 
ప్రమాణం చేసి, పంచభూతాల సాక్షిగా ఏడు అడుగులు వేసి వేదమంత్రాల సాక్షిగా 
మూడు ముళ్ళు వేసి ఇతని చిటికన వేలుతో అమ్మాయి చిటికిన వేలు పట్టుకుని తన 
జీవితానికి అమ్మాయిని ఆహ్వానించుకుంటాడు. గమనిక : ఈరోజు నుంచి ఏ రోజు 
(క్షణం) అయినా వ్యతిరేకం అయితే నేను చనిపోయిన వాడితో సమానం అని ప్రమాణం 
చేస్తాడు. ఈ ప్రమాణం ఎప్పుడు, ఎక్కడ చేస్తాడంటే వేదమంత్రాలతో ఈ ప్రమాణం 
వున్నది. ప్రమాణం చేసి భార్యను తన జీవితంలోకి ఆహ్వానిస్తాడు. తన జీవితంలోకి 
ఆహ్వానించి అన్నం తినేటప్పుడు అన్నాచైెళ్ళిల్హా, బయటకు వెళ్ళినపుడు స్నేహితుల్లా, ఏదైనా 
ఒక బాధ్యత అప్పగించేటప్పుడు ఒక తండ్రిలా, పడుకునేటపుడు ఆ అమ్మాయిని గుండెల 
మీద పడుకోబెట్టుకుని జీవితాన్ని కొనసాగిస్తాడు. శరీరాలు రెండూ వేరైనా ఒకే కోరిక 
వుంటుంది. నిత్యం నీతోనే అని భర్త భార్యను పసిపిల్లలా చూసుకుంటూ భార్య అలిగినపుడు 
భర్త ఒక తండ్రిలా బుజ్జగించి లాలిస్తాడు. భార్యకు జ్వరం వచ్చినపుడు భర్త ఒళ్లో తన 
తల్లిలా పడుకోబెట్టుకుంటాడు. 24 గంటలు ఒక వైద్యుడిలా తన రక్షణకోసం 24 గంటలు 


(| కా 83 | ॥ ము! న 


ఉత ఖాతా న; భారతీయ ధర్మం న స సు 
ఒక రక్షకుడిలా నిలబడతాడు. జ్వరం వచ్చిన భార్య నాకు అన్నం వద్దు అంటే అన్నం 
కలిపి చందమామ కథలు చెపుతూ పసిపిల్లవాడికి తినిపించినట్లు గోరుముద్దలు కలిపి 
తినిపిస్తాడు. “ధర్మ, అర్థ, కామ, మోక్షనా”. 


“ధర్మం” - ధర్మంగా నడుచుకుంటూ సంపాదిస్తూ తల్లిదండ్రులకు, సమాజానికి 
కావలసిన ధర్మం పాటిస్తాడు. 


“అర్థ” - కట్టుకున్న భార్యను అర్ధం చేసుకుని కడుపులో పుట్టిన కూతిరిలా తనను 
కాపాడుకుంటూ పూర్తి ప్రేమను పంచి చివరి శ్వాస వదిలే వరకు తన గుండెల మీద 
భార్యను పెట్టుకుంటాడు. 


“కామము” - కాము అంటే సంసారం, మంచి సంతానం కొరకు శుభ ముహూర్తం 
లో దాంపత్య జీవితాన్ని అనుభవించి మంచి సంతానాన్ని ప్రపంచానికి ఇవ్వడమే నిజమైన 
సంసారం. 


“మోక్షము” - మన పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత మన బాధ్యత మొత్తం 
అప్పగించే వాళ్ళు బ్రతకడానికి దారి చూపించి, తన భార్యను తీసుకుని సన్యాసాశ్రమంకు 
వెళ్ళీ సన్యాసం స్వీకరించి భార్యాభర్తలు ఇరువురూ కలిసి మోక్షంకోసం సాధన చేయడమే 
“మోక్షము”. 


ఈ ధర్మ, అర్ధ, కామ, మోక్షములకు అర్ధం ఏది. 


గృహస్థ ధర్మంలో ఉన్నంత వరకు తన భార్యను ఒక పసిపిల్లలా చూసుకోవడం 
భర్త ధర్మం. బయటనుంచి వచ్చిన భర్తకి భార్య ఒక గ్లాసు నీరిచ్చి తన చీరకొంగుతో తన 
భర్త చెమటను తుడిచి ఒక తల్లిగా కూర్చోబెట్టి తన మనసులో ఉన్న బరువును దింపుతుంది. 
భర్తకు సబ్బుపెట్టి స్నానం చేయిస్తూ పసిపిల్లవాడిలా చూసుకుంటుంది. తనకు తల్లిగా 
వుంటుంది. ప్లేటులో అన్నం పెట్టి గోరుముద్దలు తినిపిస్తూ తల్లి అని నిరూపిస్తుంది. భార్య 
పడకగదిలో రతిక్రియ జరిగేటపుడు తన సిగ్గు మొత్తం వదులుకుని సంభోగంలోనే తన 
భర్తకు సమాధి స్థితిని చూపిస్తుంది. స్వర్గపు అంచుల్ని తాకిస్తుంది, ప్రపంచాన్ని మైమరిపిస్తుంది. 
ఒక రంభ, ఊర్వశిలా సుఖాన్ని అందిస్తుంది. తన గుండెల మీద భర్త తల పెట్టుకుని 


పడుకుంటుంది. భర్త ఏదైనా వ్యాపారం చేసేటపుడు ఒక స్నేహితురాలిగా సలహాలిస్తూ 
84 


ఆగ భారతీయ ధర్మం —~ష 
తన ప్రక్కన ఉండి, ధైర్యాన్ని అందిస్తుంది. భర్తకు ఆపద కలిగినపుడు లేదా ఆరోగ్యం 
బాగాలేక మంచం మీద పడుకున్నపుడు తన కన్నీళ్ళతో శివలింగానికి అభిషేకం చేస్తుంది. 
తన బాధతో ఆదిపరాశక్తిని ప్రత్యక్షం చేసుకుంటుంది. కన్నతల్లికి మించి సేవ చేస్తుంది. 
తన కంటీకి రెప్పలా కాపాడుకుంటుంది. అనురాగంగా ముద్దలు తినిపిస్తుంది. ఆత్మీయతతో 
తన భర్త మెడలో పూలమాలగా అల్లుకుంటుంది. ప్రతిక్షణం ప్రక్కనే ఉంటుంది. తన 
భర్తకు శ్రీరామరక్ష అవుతుంది. మళ్ళీ భర్తను మామూలు మనిషిగా చేసుకుంటుంది. తన 
మాంగళ్యంను కాపాడుకుంటుంది. ఇంటినిండా పిల్లలు పుట్టిన తన భర్త మీద ప్రేమ 
ఇంచైనా తగ్గదు. బాధ్యతలు ఎన్ని పెరిగినా తన బాధ్యత మరిచిపోదు భార్య. 


భార్యాభర్తల బంధాల గురించి వేదంలో చెప్పినట్లు వర్ణించి వ్రాయాలంటే ప్రేమను 
ఇంకుగా చేసి నా మనసును కలాన్ని చేసి సప్త సముద్రాలను కాగితాలుగా చేసి వ్రాసినా 
సరిపోదు. 


సుగుణ ఖండించిన వివాహ వ్యవస్థ క 


ప్రపంచంలో ఇన్ని దేశాలు ఉన్నా మన దేశాన్ని ఎందుకు గౌరవిస్తున్నాము, ఇతర 
దేశాలు అంటే ఈ వివాహ వ్యవస్థను గౌరవించి ఒక అమ్మాయి, ఒక అబ్బాయిని 
వివాహం చేసుకుని జీవితాంతం కలిసి ఉంటుంది అని మన దేశాన్ని గౌరవిస్తున్నారు. 
అదే విదేశాలలో అగ్రిమెంటు మ్యారేజీలు ఉంటున్నాయి. కాబట్టి కేవలం వివాహ 
వ్యవస్థకే గౌరవం ఇస్తుంది. కానీ ఈ రోజుల్లో మన భారతీయులే మన వివాహ వ్యవస్థను 
గౌరవించడం లేదు. మనకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రాజ్యాంగం వచ్చింది. రాజ్యాంగం 
వచ్చిన తర్వాతనే ఈ కోర్టులు, ఈ విడాకులు వచ్చాయి. అంతకు ముందు విడాకులు 
అంటే మన భారతీయులకు తెలియదు. మనది బుషి సాంప్రదాయం. లక్షల సంవత్సరాల 
నుండి మన బుషి సాంప్రదాయం కొనసాగుతోంది. ఈరోజు విజ్ఞానం పెరిగి అజ్ఞానులై 
బంధాలను వదులుకుంటున్నారు. భార్యాభర్తల సంబంధానికి అర్థం తెలుపకుండా 
జీవిస్తున్నారు. ఒక వ్యాపారంలో వ్యాపారవేత్తతో ఎలా ఉంటారో, ఇంట్లో భార్యాభర్తలు 
ఇద్దరూ నీ జీతం ఇంత ఇవ్వు, నా జీతం ఇంత ఇస్తా అని, నువ్వు ఇంటి అద్దె కట్టు, నేను 
ఇంట్లో సరుకులు తీసుకొస్తా అని ఒక వ్యాపారుల్లా బ్రతుకుతున్నారు. భార్యాభర్తల 


తక ———ా భారతీయ ధర్మం అలా లాలస న్న్న 
సంబంధాలకు ఒక కొత్త పేరు కూడా పెట్టారయ్యా. లైఫ్‌ పార్టనర్‌ అంటే జీవిత భాగస్వామి 
అని అర్థం. ఇందాక వేదంలో ఏమని రాసారు ఇద్దరూ ఒక్కటే. కానీ ఇక్కడ జీవిత 
భాగస్వామ్యం. భర్త జీవితంలో ఒక భాగంగానే భార్య అని వాళ్ళు నిర్ణయించుకున్నారు. 
తన భాగాన్ని తను ఎప్పుడైనా తెంచుకోవచ్చు అని కొత్త రూల్స్‌ పెట్టారు. నచ్చితే వుండవచ్చు, 
నచ్చకపోతే విడాకుల మీద సంతకం పెట్టు, నీకు ఇంత డబ్బు ఇస్తా. ప్రీడం లైఫ్‌ 
కావాలని ఒక కొత్త పద్ధతిని మన భారతదేశంలో అమలుపరిచారు. ఈరోజు భార్యాభర్తల 
సంబంధానికి అర్థంలేకుండా చేశారు. ఈరోజు మన భారతదేశంలో ఉన్న కోర్టుల్లో ఒక 
30% విడాకులకోసం ఎదురుచూసే వాళ్ళున్నారు. ఒక 30% ఇష్టం లేకపోయినా కలిసి 
బతుకుతున్నారు. తప్పుడు జీవితం అని బ్రతికేవాళ్ళు ఒక 20% భర్తను వదిలేసి ఇంటికి 
వెళితే నా తల్లిదండ్రులకు బరువైపోతాను, సమాజం నన్ను ఛి కొడుతుంది అని సంసారం 
చేసే వాళ్ళూ ఉన్నారు. ఒక 3% అయితే నాకు భర్త వద్దు, ఎవరూ వద్దు, నా బ్రతుకు 
నేను బ్రతుకుతా అని వెళ్లిపోయిన వాళ్ళున్నారు. ఒక 17% పల్లెటూళ్ళలో ఉన్నవారు 
ఎంతో కొంత ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నవాళ్ళు ఎంతో కొంత బాధ్యత ఉన్నవాళ్ళు కొంత 
ప్రశాంతమైన జీవితాలు గడుపుతున్నారు. 


కామమును ఖండించిన సుగుణ : 


ఇందాక మనం చెప్పుకున్నాము. ధర్మ, అర్థ, కామ, మోక్షమని, కామాన్ని మంచి 
సంతానం కోసం ఉపయోగించాలి. లేదా కామ కోరికలు ఎక్కువగా ఉంటే తన భార్యతో 
అనుభవిస్తూ ఉంటే అది ధర్మం. ఇతర స్త్రీని మనసులో తలచుకున్న అది అధర్మం అని 
మన గురువులు చెప్పారు, మన వేదం చెప్పింది. ఈరోజు నేను భారతదేశాన్ని చూస్తుంటే 
నా మనస్సు బాధతో కన్నీరు చుక్క నేలమీద రాలుస్తోంది. నేను భారతదేశ చరిత్రలు 
చదువుతున్నప్పుడు నా మనస్సు ఆనంద సాగరాలు దాటింది. ఇంత గొప్ప దేశంలో 
జన్మించిన రాముడు, కృష్ణుడు, సత్యహరిశ్చంద్రుడు, సప్తబుషులు, వ్యాస మహర్షి సూత 
మహర్షి పుణ్యనదియైన గంగా, ఉత్తరాన హిమగిరి శిఖరం, నవబ్రహ్మలు, సత్యవంతుడు 
కథలు, మహాభారతం వీటన్నింటి గురించి తలచుకుంటే మన భారతదేశంలో జన్మించి 
నందుకు నేను గర్వపడుతున్నాను. జ్ఞానాన్ని అందించడానికి మన గురువులు మనకు 
అందించిన జ్ఞాన భండార గ్రంథాలు ఎన్నో 4 వేదాలు, 6 శాస్త్రాలు, 18 పురాణాలు, 
108 ఉపనిషత్తులు, భగవద్గీత, వశిష్ట గత తప్టనకో గీత ఇలా చెప్పుకుంటూ పోతే ఎ 


ళ్‌ 


ఉక ణల భారతీయ ధర్మం ర్న 
(గ్రంథాలు ఎంతో మంది భక్తులు జన్మించిన గడ్డ మన భారతదేశం. మీరాబాయి, (ప్రేమతో 
భక్త కన్నప్ప, త్యాగంతో వృద్ధ శబరి, ఎదురుచూపుతో గురునానక్‌, కబీర్‌దాస్‌, తులసీదాసు, 
రామకృష్ణ పరమహంస, వివేకానంద, యోగానంద, పరమహంస, మహావతార బాబాజీ, 
లహరి, మహాశయులు జగద్దురు ఆది శంకరాచార్యులు, ఇలా చెప్పుకుంటూ పోతే మన 
భారతదేశంలో జన్మించిన మహానుభావులు ఎందరో ఎందరెందరో. ఇంత మంచి గడ్డమీద 
నేను పుట్టానే అని ఆనందంతో హిమగిరి శిఖరాన చిందులేసి, చిట్టితల్లి గంగ ఒడిలో 
ఆటలు ఆడుకుని అల్లరెంతో చేసి ఆనందంతో ఉప్పొంగిపోయాను. కానీ ఈరోజు ఏవైపు 
వెళుతోంది నా భారతదేశం, ఏమై పోతున్నారు నా భారతీయులు. నేటి బాలురే రేపటి 
పౌరులు అని అన్న మాటలు. ఈరోజు ఉన్న యువత ఏ వైపు వెళుతోంది. రేపటి 
భారతదేశం ఏమై పోతోంది. ఆత్మీయతలు మరిచిపోయి అనురాగాలు తెంచుకుని కళ్ళనిండా 
కామంతో వావివరుసలు మరిచిపోయి, కుక్కల కన్నా హీనంగా అర్థరాత్రి నడిరోడ్డు మీద 
పసిపిల్ల దొరికినా కూడా కామంతో ఆ పిల్లను నలిపేస్తున్నారే. నరరూప రాక్షసులు 
జన్మిస్తూ భారతదేశపు రాజధాని నడిబొడ్డున అభాగ్యులైన నిర్భయను కామంతో తన 
జీవితాన్ని తుంచేసినారే. విజయవాడ నడిబొడ్డున పాఠశాలలో పరీక్ష రాస్తున్న శ్రీలక్ష్మిని 
నరికేశారే, రక్తపు మడుగులో పడేసారే. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని హైదరాబాద్‌ నడిబొడ్డున 
కన్నతండ్రి కామంతో కన్న కూతుర్ని నలిపేశాడే. విప్పనా భారతదేశ నేరచరిత్ర, చూపనా 
కామాందులెందరినో. మార్చేది ఎవరు, మారేది ఎవరు. ఇంకెంతమందిని కామాంధులకు 
బలివ్వాలి. 


భారతదేశంలో ఆడపిల్లల్ని కనాలంటే భయపడే తల్లిదండ్రులను చూపించమంటారా! 
భారత స్త్రీని ఆదిపరాశక్తిగా వర్ణించారే, భారతమాతగా గౌరవించారే, ఏమైంది ఆ గౌరవం. 
భారత చరిత్ర, రక్తంతో కామసూత్రాలు వ్రాసుకుంటున్నారే. సెల్‌ఫోన్‌లో అశ్లీల చిత్రాలు 
చూస్తున్నారే. పెళ్ళికి ముందు ప్రేమ పేరుతో ఇంటి గడప దాటుతున్నారే. గుట్టుచప్పుడు 
కాకుండా పిల్లల్ని కంటున్నారు. చెత్తకుప్పల్లో పడవేస్తున్నారు. సరైన మార్గదర్భుల్లేక చెప్పిన 
వారి మాటలు వినక మీ ఇష్టంగా జీవిస్తున్నారు. ఈరోజు వేదం మౌనం అయింది. " 
మహర్షులు దూరం అయినారు. మంత్రాలు శూన్యం అయినాయి. మరొక కొత్త కంప్యూటర్‌ 
యుగాన్ని వ్రాసుకుంటున్నారే, వ్రాసుకోండి. కొత్త యుగాన్ని సృష్టించుకుంటున్నారే 
సృష్టించుకోండి. 


ఈనాడు మనము గృహస్థ జీవితం చిక్కులలోనుండి బయటకు రావడానికి 
ఏడుస్తున్నాము. ఎక్కువమంది ఇందులోనే పడివుండి తమ జీవితాన్ని ముగిస్తున్నారు. ఏ 
మానవుడు “ఆశ్రమ” శబ్దాన్ని ప్రయోగించాడో అతడు గొప్ప ఉద్దేశ్యంతో ఈ శబ్దాన్ని 
ప్రయోగించాడు. “గృహస్థ ఒక ఆశ్రమం. ఒక విడిది. వైదిక కాలపు పురుషులు జీవితాన్ని 
ఒక యాత్రగా భావించారు. ఆ యాత్రకు నాలుగు విడుదులు ఏర్పరచారు. యాత్రలో 
బ్రహ్మచర్యాశ్రమాన్ని మొదటి విడిదిగా భావించారు. ఆ తరువాత గృహస్థుని యాత్ర. 
కాని దీని తరువాత మరొక మజిలీ ఉంది. గృహస్థుడు గృహస్థాశ్రమాన్ని విడిచి 
ముందుకెళ్లేవాడు. నేడు మనం ఈ ఆశ్రమ శబ్దం యొక్క అర్థాన్నే మరచిపోయాము. 
గృహస్థాశ్రమంలో ప్రవేశించి, అందులోనుండి బయటకు వచ్చే పేరే వానప్రస్థము. మనం 
చిరకాలం ఇందులోనే పాతుకొని ఉంటామన్నట్లుగా ఉండాలి. జీవిత బీమా 30, 85 
సంవత్సరాలుంటుంది. కాని మనం మన మనస్సులో మనమిక చావమేమో అన్నట్లుగా 
భీమా చేసుకున్నాము. 


గృహాశ్రమంలో వడి దానిలోనుండి బయటకు రావాలనే విషయాన్ని 
మరచిపోతున్నాము. ఇక్కడికి వచ్చినవాడు తిరిగి వెళతాడు. కాని గృహాశ్రమము ఒక 
చక్రవ్యూహము. దానిలో అభిమన్యునిలాగ ప్రవేశస్తారు గాని తిరిగి రాలేకపోతున్నారు. 
మనము చివరిదాక లోకచింతన చేస్తుంటాము. వైదిక సంస్కృతిని స్వీకరించినవారు 50 
సంవత్సరాల వయస్సులో ఇల్లు వాకిలి భార్యను కొడుకులకు వదిలిపెట్టి జీవిత యాత్రకు 
ముందరి మార్గాన వెళ్లేవారు. నేడు అలా చేయడంలేదు. సత్రానికి ఒక నియమం ' 
వుంటుంది. అందులో 4 లేక 5 రోజులు ఉండవచ్చును. సత్రంలో అంతకంటె ఎక్కువ 
రోజులుంటే సత్రపు గుమస్తా మొదట సంకేతంగా చెపుతాడు. ఎదురతిరిగితే ఎవడైనా 
వాని సామాను ఎత్తి బయట పారవేస్తాడు. జీవితము ఒక యాత్ర. ఇందులో మనము 
ముందుకు పోతూ ఉండవలసినదే మనకి ఇష్టమయినా, ఇష్టము కాకపోయినా, ఏ 
పెద్దమనుషులు గృహస్థాశ్రమం తర్వాత స్వయంగా ముందుకు వెళ్లిపోయారో వారి 
గౌరవము, ప్రతిష్ట నిలిచి ఉంటవి. ఎవరు అలా చేయరో వారిని సత్రం యజమాని ఒక్క 
తోపుతో బయటకు నెట్టివేస్తాడు. ఈనాడు గృహస్థుడు వయసులో ముందుకు వెళ్లవలసినవారే. 


రై యల్‌ యయా 


తష లా. భారతీయ ధర్మం ననన 2 
వారు ఒకసారి తమ లోపలకు చూచుకుంటేసరి, వారియెడల ఇలాంటి వ్యవహారమే 
జరగడంలేదా? వారిని వారి పిల్లలే, కోడంద్రే 'ఈ ముసలి చావడు, బ్రతుకుడు” అని 
తిడుతూ ఉంటారు. కోడండ్రకు తమ అత్తలతో ఎందుకు పడదు? ఎందుకంటే అత్త 
ఇంట్లో ఆమె కోడలా అన్నట్లు ఇంట్లో పెత్తనం చేస్తుంది. వృద్ధాప్యంలో తండ్రితో కొడుకులకు 
ఎందుకు పడదు? ఎందుకంటే తండ్రి చివరి ఊపిరిదాక పడివుండి పిల్లలకు 
బరువైపోతున్నాడు. ఏ తల్లిదండ్రులు వారిని కనిపెంచారో వారు బరువైనా సంతానం 
వారికి సేవ చేయాలి. చివరకు తల్లిదండ్రుల బుణం ఎవరు తీర్చుకుంటారు? కాని ఇది 
సంతాన కర్తవ్యమనుకుంటే ఎవనితోనయినా మా సేవ చేయడమే నీ కర్తవ్యము అని 
అంటే ఏం బాగుంటుంది? ఇందువలన ప్రాచీన బుషులు సంతానం తల్లిదండ్రుల పితృ 
బుణాన్ని తీర్చుకోవడానికి మరొక మార్గాన్ని చూపెట్టారు. తల్లిదండ్రులు వృద్ధులై ఇంటి 
వాకిట్లో కూర్చుంటే కొడుకులు వారిని పూజించాలి అని చెప్పలేదు. తల్లిదండ్రుల కర్తవ్యము 
గృహస్థాశ్రమం తరువాత వానప్రస్థానికి వెళ్లిపోవాలి. వారి సంతానము పితృ బుణము 
తీర్చుకోవడానికి గృహస్థాశ్రమంలో చేరాలి. తమకంటె ఉత్తమ సంతానాన్ని ప్రపంచాని 
కివ్వటానికి ప్రయత్నించాలి. మానవుడు స్వాభావికంగా స్వతంత్రంగా ఉండగోరుతాడు. 
తల్లిదండ్రులు ఇంట్లోనే గూడుకట్టుకొని కూర్చుంటే వారి సంతానము ఇంట్లో స్వేచ్చగా 
వ్యవహరించే అవకాశం ఉండదు. ఇందువలననే ప్రపంచంలో ఎవరు అతి దగ్గరగా 
రావలసినవారో వారే అతి దూరంగా పోవలసి వస్తున్నది. తండ్రి కొడుకుల, అత్త కోడళ్ళ 
అరుపులు వినడానికి, కనటానికి, తమాషా చూడటానికి ఇరుగుపొరుగువారు గుంపులుగా 
గూడుతారు. తల్లిదండ్రులు తమ కాలంలో ఇంటికి యజమానులు. ఇపుడు వారు తమ 
సంతానానికి ఆ అవకాశము ఇవ్వాలి. కాని అధికారం అనే వస్తువు ఎవడు తన చేతిమీదుగా 
ఇతరులకివ్వటానికి తయారుగా ఉండదు. ఎవడైనా లాక్కుంటే సరే. కాని తన 
చేతులమీదుగా ఇచ్చేది ఎవరు? ఇందువలననే నేడు నాలుగు వైపుల తండ్రి కొడుకుల, 
అత్తాకోడళ్ల యుద్ధం కనబడుతుంది. ప్రాచీన బుషులు వానప్రస్థ ఆశ్రమం ద్వారా ఈ 
సమస్యను పరిష్కరించారు. వారు చెప్పింది ఏమిటి? చివరకు ప్రపంచాన్ని వదిలిపెట్టక 
తప్పదు. తన్నులు తిని అగౌరవంగా వదిలిపెట్టే బదులు స్వయంగా ఎందుకు 
వదిలిపెట్టకూడదు? అలాగని ప్రపంచాన్ని అనుభవించాలని ప్రతివానికి ఉంటుంది. 


Sp బి Uy. 


ఇందువలన గృహాశ్రమంలో దానిని అనుభవించే అవకాశం ఇచ్చారు. కాని గృహస్థు 
తన అనుభవం వలన తెలుసుకుంటాడు ఈ భోగాలలో ఏమీ లేదని. ఇందువలన అతను 
స్వయంగా వాటికి విముఖుడు అవుతాడు. విశ్రమిస్తాడు. భోగం అనుభవించిన తరువాత 
భోగాన్ని వదిలిపెట్టడం తప్పనిసరి. మానవుని ఈ స్వాభావిక, మానసిక దశకే ప్రాచీన 
బుషులు శాస్త్రీయ రూపమిచ్చారు. ఈ ప్రవృత్తి పేరే వానప్రస్థము అన్నారు. వానప్రస్థము 
ఒక సాధనా భావనా విశేషము. ప్రపంచ సుఖాలలో బంకలాగా అతుక్కుపోకుండా దాని 
ఆనందాన్ని అనుభవించాలి. తరువాత దాన్ని వదిలివేయాలి. (ప్రపంచంలో ప్రవృత్తి 
నివృత్తి రెండు ఉన్నవి. వాటి వాటి స్థానంలో రెండూ మంచివే. ప్రవృత్తిని శాస్త్రాలలో 
ప్రేయము అన్నారు. నివృత్తిని శ్రేయము అన్నారు. ప్రేయము తరువాత శ్రేయము 
రావలసిందే. ప్రపంచాన్ని భోగించిన తరువాత ప్రపంచాన్ని వదిలిపెట్టవలసిందే. 
అనుభవించిన తరువాత వదిలిపెట్టడం (ప్రవృత్తి తరువాత నివృత్తియే వానప్రస్థ భావన. 
నేడు మన సమాజానికి వానప్రస్థ భావన అవసరము. నివృత్తి భావన అవసరము. 
అతుక్కుపోవటానికి బదులు విడిచి పెట్టడం నేర్చుకోవాలి. మనము చిన్న చిన్న విషయాలలో 
కూడ మన మాటే నెగ్గాలని పట్టుపడతాము. కొంతకాలం తరువాత మన ప్రతిష్టల 
సమస్యగా మారుతుంది. మనము ఏదైనా కుర్చీమీద కూర్చుంటే దానితో అతుక్కుపోతాము. 
(ప్రధాని కుర్చీమీద కూర్చుంటే ప్రధాని పదవితో అతుక్కుపోతాడు. మంత్రి కుర్చీమీద 
కూర్చుంటే మంత్రి పదవితో అతుక్కుపోతాడు. చాలామంది ఈ కుర్చీలమీద నుండి 
లేవలేరు. ఎందుకంటే ఆ కుర్చీలు వారి శరీర భాగాలు అయిపోతవి. 


20వ శతాబ్దంలో ఎన్నో కొత్త జబ్బులు వచ్చినవి అని జనులు చెపుతారు. ఇతర 
జబ్బులు కొత్తవో పాతవో గాని ఈ అంటుకుపోయే జబ్బు మాత్రం తప్పని సరిగా కొత్తదే. 
ఈ జబ్బు నుండి సమాజాన్ని కాపాడాలంటే ఒకే ఉపాయముంది. సమాజంలో వానప్రస్థ 
భావను మేల్మ్కొల్పడం. వానప్రస్థము కేవలం అడవిలోనికి పారిపోవడం పేరు కాదు. 
వానప్రస్థం నివృత్తి. త్యాగము, అపరిగ్రహము పేరు. “పరిగ్రహః శబ్దము పరి+గ్రహముతో 
తయారయింది. “పరి"కి అర్థము నాలుగు వైపుల నుండి, గహికు అర్థము పట్టుకొనుట. 
పరిగ్రహం అంటే ప్రపంచానికి నాలుగు వైపుల నుండి అంటుకుపోవడం. వదిలించినా 
వదలకపోవడం. 'పరిగ్రహము”. దాన్ని సమయం వచ్చినాక స్వయంగా వదిలిపెట్టడం 


ల నన న షల 
అపరి[గ్రహం. పండు పండిన తరువాత స్వయంగా ఊడి పడడా! వానప్రస్థ భావన 
పక్వమైనపుడు పండు కొమ్మ నుండి వేరైపోవడం. సమాజ సమస్యలపై ఎంతగా 
ఆలోచించినా ఒకే పరిణామము ఏర్పడుతుంది. ఈనాడు ప్రపంచానికి ఏదైనా సందేశము 
అవసరమున్నదంటే వానప్రస్థ త్యాగము నివృత్తి సందేశము. అలాగా త్యాగము నివ్వటం 
తప్పనిసరి. మనము వదలకపోయినా ప్రకృతి మననుండి వదిలిస్తుంది. మనము 
తొలగకపోతే ప్రకృతి తోపుతో మన అద్దు తొలగిస్తుంది. ప్రపంచంలో అలా జరుగుచున్నది. 
అలా అవుతూనే ఉంటుంది. ఏదైనా సత్యాన్ని స్వయంగా వదిలిపెట్టడంలోను, చెవులు 
పట్టుకొని వెడల నడపటంలోను ఏ భేదము లేదా? విషయం ఒకటే, పరిణామం సత్రం 
వదలడం. కాని ఈ పరిణామాన్ని వైదిక సంస్కృతి వానప్రస్థ ఆశ్రమం ద్వారా ఎంతో 
తేలికగా పరిష్కరించింది. 


వానప్రస్థ ఆశ్రమానికి అర్ధము ఏమిటి? జీవితంలో ప్రయాణానికి ఢంకా 
మోగుతుందని తెలుసు. అపుడు మన ఎదుట రెండు దారులున్నవి. మనము 70, 80 
సంవత్సరాల వయస్సులో ఏదో సమయాన మూటముల్లె సర్దుకొని ప్రయాణానికి 
సిద్ధంకావాలి. లేకపోతే ఎవడైన వచ్చి మనలను లాగి బయటకు నెట్టేవరకు కూర్చొని 
వుండాలి. ఎవడో వచ్చి బయటకు వెడలగొడితే, అప్పటిదాక కూర్చుని ఉంటే వాడు 
మొండివాడు, పిరికివాడు అవుతాడు. బుద్ధిమంతుడు కాదు. వానప్రస్థ ఆశ్రమాన్ని 
కల్పించినవారు ఒక విషయాన్ని అంగీకరించారు. ఇక్కడ నుండి వెళ్లడం తప్పదు. ఇవాళ 
కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి. వెళ్లడం తప్పదనుకున్నపుడు కొరడా తీసుకొంటేనే 
వెళ్ళాలా? స్వయంగా వెళ్ల కూడదా? ఇందులో ఏది తెలివిగల పని? వానప్రస్థ ఆశ్రమం 
గతిలేక ప్రపంచాన్ని వదలడం కాదు, తన ఇష్టపూర్తిగా ప్రపంచాన్ని వదలడం. ఎవనికో 
భయపడి ప్రపంచాన్నుండి పారిపోవడం కాదు, తన ఇష్టంతో జీవిత యాత్రలో ముందుకు 
వెళ్లడం. విడిదిని ఇల్లు చేసుకొని కూర్చొని ఉండటం కాదు, ఒక విడిది నుండి రెండవ 
విడిదికి పోవటానికి తయారుకావడం. కానున్నది మన ఇష్టప్రకారం జరిగితే అందులో 
మనకంత ఆనందం కలుగుతుంది. ప్రపంచాన్ని వదలవలసి వచ్చినపుడు మనం ఇష్టపూర్తిగా 
వదలడం ఎందుకు కూడదు? ఒక వేళ ప్రయత్నం చేస్తే ఎవడైనా ఈ ప్రపంచంలో 
శాశ్వతంగా ఉండగలిగితే ప్రపంచంతో అంటుకుపోయి ఉండటం బాగానే ఉంటుంది. 
కానీ ఇది అసంభవమనుకున్నపుడు తాను స్వయంగా ఎందుకు చేయకూడదు? ఎట్టి 


ఇల. ల్‌ 91 PEE Ue. UN 


యా భారతీయ ధర్మం నన 4 
పరిస్థితిలోనైనా కావలసిందేగదా! మానవుడు చనిపోతాడు. కాడులో కాలిపోతాడు. 
ఇలా అందరికి జరుగుతుంది. వైదిక ఆదర్శము (బ్రతికి ఉండగానే తన చావును 
చూడగలగడం, బ్రతికుండగానే తాను కాడులో కాలిపోవడం చూడగలగాలి. వాన ప్రస్థము 
(బ్రతికుండగానే చావడం, సన్యాసము (బ్రతికుండగానే కాడులో కాలిపోవడం. గృహస్థులు 
అందరూ కాగలుగుతారు. కాని వైదిక జీవిత విధానంలో గార్హపత్యము కాక రెండు ఇతర 
ఆశ్రమాలు అందరికి అవసరమైనవి - బ్రహ్మచర్యము, వానప్రస్థము, గృహస్థానికి ముందు 
బ్రహ్మచర్యం అవసరము. గృహస్థము తరువాత వానప్రస్థము అవసరము. సన్యాసం 
అందరికీ కాదు. వాన ప్రస్థానికర్ణము అన్ని సంబంధాలను, చుట్టరికాలను తెంచుకోవడం. 
50 సంవత్సరాల వయసు తరువాత ఎవడికీ ఏ పదవీ ఇవ్వకూడదు. పార్లమెంటు 
మెంబరు గాని, సభా సొసైటీల ప్రధానులు, మంత్రులు గాని, ఇదే వానప్రస్థము. ఈ 
భావము సమాజంలో వ్యాపించితే కొట్లాటలన్నీ సమసిపోతవి. ఈ వాదాన్ని మేల్మొల్పటానికే 
మాటిమాటికి 'ఇదన్నమమ చదివేది. నాదేమి లేదు, నాదేమి లేదు. ఇలా అభ్యాసము 
చేయబడుతుంది. వానప్రస్థ ఆశ్రమం యొక్క లక్ష్యము ఇదే. 


15. సన్వాసాశ్రమ సంసారం 
ఆధ్యాత్మికోన్నతిని పొందిన విద్వాంసులు (యోగ్యులు) దేశ సంచారం చేస్తూ 
(ప్రజలకు ధర్మోపదేశం చేస్తూ ఉండాలి. అట్టి జీవితం గడపబోయే ముందు ఈ సంస్మారం 


చేసుకుంటారు. ఇది అందరూ చేసుకోనక్కర లేదు. అంతటి యోగ్యత, సామర్థ్యం కలవారే 
చేసుకోవాలి. 


మన వేదంలో నిర్మించారు 4 ఆశ్రమాలని. ఆ 4 ఆశ్రమాలు బ్రహ్మచర్యాశ్రమం, 
గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాశ్రమము. మిగతా 3 ఆశ్రమాలలో కష్టం 
వుంటుంది. బ్రహ్మచర్యాశ్రమంలో (బ్రహ్మముహూర్తంలో లేచి (8 గంటలకు) స్నానం 
చేసి గురువుగారు చెప్పినట్టు వింటూ, యజ్ఞానికి సమిథలు తెస్తూ, భిక్షాటన చేస్తూ 
గురువుగారి బట్టలుతుకుతూ జీవితం కొనసాగుతుంది. 


గృహస్థాశ్రమంలో మీ అందరికీ తెలిసిందే సంసార సాగరం. వానప్రస్థాశ్రమం 
అంటే మన బాధ్యతను పిల్లలకు అప్పగించి ఉదయం, సాయంత్రం జపం చేస్తూ వాళ్ళ 
పిల్లలను ఎత్తుకుని మనవలు, మనవరాండ్రు వాళ్ళ పన్‌ వాళ్ళు చేసుకునేంత వరకు 


(౫ 92 So. ఈ) 


గా భారయ ధరం —గాా 
మనం వాళ్ళతోనే ఉండటం ధర్మం. ఆ ధర్మాన్ని పాటించి సన్యాశ్రమం స్వీకరించే ముందు 
సన్యాసాన్ని స్వీకరించి బంధాలను బంధుత్వాలు తెంచుకుని వేదంలో చెప్పబడినట్టు 
మొదటి బంధం ఆశ. చివరి బంధం గురువు అనే వేద వాక్కును అనుసరించి ఆశను 
అగ్నికి ఆహుతిచ్చి హోమం చేసి సన్యాసాన్ని స్వీకరించే ఒక పారే నదిఒడ్డున పర్ణశాల 
కట్టుకుని, చుట్టూ పూలమొక్కలు పెట్టుకుని, ఓ 50 పావురాలు, ఓ 50 పిట్టలు, ఓ 4 
నెమళ్ళు, ఓ 4 జింకలు, ఓ 4 ఆవుదూడలు ఆ పారే నదీతీరాన ప్రశాంతమైన జీవనం 
కొనసాగించడమే సన్యాస జీవితం. వీలైనంత దైవచింతనలో గడుపుతూ పారే నదీతీరాన 
ప్రకృతిలో చిట్టితల్లి గంగ ఒడిలో ప్రశాంతమైన జీవితం గడపడమే సన్యాసి జీవితం. 
సన్యాస ఆశ్రమంలో పూర్తిగా వివరించాను. 


16. అంత్యేష్టి సంస్మారం 


జీవుడు శరీరాన్ని వదిలి వెళ్ళిన తరువాత ఆ శరీరాన్ని దహనం చెయ్యాలి. ఇది 
అంతిమ సంస్మారం. మృత శరీరాన్ని కట్టెల పై పరుండబెట్టి దానిపై మూలిక ద్రవ్యాలను 
సాంబ్రాణి, గుగ్గిలము, కర్పూరం మొదలైన వాటిని చల్లి, ఆపైన కట్టెలను పేర్చాలి. 
అగ్నిని వెలిగించి వేదమంత్రాలు చదువుతూ అగ్నిహోత్రంతో ఆహుతిలిచ్చునట్లు నేతిని 


ఆహుతులుగా యివ్వాలి. 


అన్ని ధర్మాలలో చివరి వీడ్కోలు అంత్యక్రియలు దైవ ప్రార్థనతో జరుగుతున్నాయి. 
మన వాళ్ళు మాత్రము కొందరు దహనం చేస్తారు. మరికొందరు సమాధి చేస్తారు. 
కన్నీళ్ళతో వీడ్మోలు చెప్పుతూ బాధతో దహనం చేస్తున్నారు. ఇంతకు ముందు నన్ను 
చాలామంది (ప్రశ్నించారు. స్వామీజీ ముస్లింవారు నవాజు చేసి ఖురాన్‌ చదివి కొత్త 
బట్టలు వేసి సెంటు కొట్టి పవిత్రంగా తీసుకెళ్తారు. తీసుకెళ్ళేటపుడు ఏ ఒక్కరూ చూసి ఆ 
శవాన్ని కనీసం 2 అడుగులు అయినా మోస్తారు. క్రిస్టియన్స్‌ వారు అయినా దైవ సన్నిధిలో 
ప్రార్థనలు చేసి, బైబిల్‌ చదివి చివరి వీడ్కోలు చెబుతున్నారు అని నన్ను చాలామంది 
చాలా ప్రశ్నిస్తున్నారు. 

మన వాళ్ళు చనిపోతే ఆ శవం ఎదురువస్తే అపశకునం అని అంటారు. ఎవరైనా 
చనిపోతే సంవత్సరం వరకు గుడికి వెళ్ళకూడదు అని అంటారు. అంటు, ముట్టు, మైల 
అని అంటారు. ఎందుకని, అది ఎంతవరకు నిజం అని ప్రశ్నించారు. 


న ము 


శంఖ వ న భారతీయ ధర్మం 7") 
స్వామీజీ ఈ విధంగా జవాబిచ్చారు. నిజానికి మన ధర్మం గురించి మీకు 
తెలుసా!? ఒక మనిషి ప్రాణం పోయిన తర్వాత అక్కడికి భజన మండలి వారిని పిలిపించి 
భగవద్దీత శోకాలు వినిపిస్తారు. అంత్యక్రియల సమయంలో మంచి సమిదలు వేసి 
సుగంధ ద్రవ్యాలు వేసి అంత్యక్రియ హోమం అని ఒక ప్రత్యేక హోమం ఉంటుంది. వేద 
మంత్రాలతో 5 గురు వైదికులతో అంత్యక్రియ హోమం చేయించి, ఆ హోమంలో వచ్చిన 
మంటతో ఆ శరీరాన్ని దహనం చేస్తారు. ఈ దహనం చేసిన రోజు నుంచి 9వ రోజు 
వరకు ఆ చనిపోయిన వారి పేరుమీద గరుడ పురాణం చెప్పాలి. 10వ రోజు నుండి ఏ 
ముట్టు ఉండదు, అంటుగాని, మైలగాని ఉండదు. 10వ రోజు ఇంట్లో గాయత్రీ హోమం 
చేసి గంగ నీటితో ఇల్లు శుద్ధి చేస్తారు. అప్పటినుండి ఏ గుడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా 
వెళ్ళొచ్చు. 
స్వామీజీ ఖండించిన అంత్యక్రియలు : 


ఈరోజు ఎవరైనా చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు ముందుగా చేసే క్రియ 
ఏంటంటే 4 ఫుల్‌ బాటిల్స్‌, 5 వేల రూపాయల పటాసులు, బ్యాండ్‌ తీసుకువచ్చి మందు 
త్రాగి పటాసులు కాలుస్తూ కల్లు త్రాగిన కోతిలాగా ఆటలాడుతూ అర్థంపర్థం లేకుండా 
ఎవరి ఇష్టానుసారం వాళ్ళు నడుచుకుంటున్నారు. 


ఒక్కరేమో శవాన్ని గంపలో కూర్చుండ బెట్టి తీసుకెళ్తారు. ఒక్కరేమో శవాన్ని 
సమాధి చేస్తారు. ఒక్కరేమో శవాన్ని తుమ్మ కట్టెలతో కిరోసిన్‌ పోసి కాలబెడతారు. ఎవరి 
ఇష్టానుసారం వారు నడుచుకుంటారు. మనకంటూ ఒక ధర్మం ఉంది. ఈ ధర్మాన్ని 
అనుసరిద్దాం అని ఒక్కరికి కూడా ఆలోచన కలగడంలేదు. 


దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నాను, అంత్యక్రియలు బ్యాండ్‌ మేళంతో, పటాసులు 
కాలుస్తూ మందు త్రాగి తీసుకువెళ్ళకండి. మన ధర్మాన్ని అనుసరించి నడవండి. 


వేదంలో అంత్యక్రియల గురించి ఈవిధంగా గర్భిణీ స్త్రీలను విషపురుగులు కుట్టి 
చనిపోయిన వారు విషం త్రాగి చనిపోయిన వాళ్ళను, రాసపుండు వల్ల చనిపోయిన 
వారు ఎక్కువగా అనారోగ్యం వలన చనిపోయిన పసిపిల్లలు చనిపోయిన వారిని దహనం 
చేయకూడదు. ఎందుకంటే విషం త్రాగిన వారు విషపురుగు కుట్టి చనిపోయిన వారి 
శరీరం నిండా విషం ఉంటుంది. ఆ శరీరం దహనం చేస్తే విషం గాలిలో కలుస్తుంది. 


ఊం బారతీయ ధరం ——గఇా 
ఆ గాలి పీల్చిన వారికి విచిత్రమైన జబ్బులు వస్తాయి. గర్భిణీ స్రీలు కూడా వాళ్ళ 
గర్భంలో రక్తం ముద్దయి ఉంటుంది. కనుక గర్భిణీ స్త్రీని దహనం చేసిన వాయువు 
కలుషితమవుతుంది. కొత్త జబ్బులకు కారణం అవుతుంది. కనుక విష ప్రయోగం వల్ల 
చనిపోయిన వారు అయినా గర్భిణీ స్త్రీలు అయినా చనిపోతే గొయ్యి తీసి వేపాకు, ఉప్పు, 
కర్పూరం, తులసి మొదలగునవి నేసి శవాన్ని పూడ్చి పెట్టాలి అని మన పూర్వీకులు సైన్స్‌ 
పరంగా అందించారు. 


అసుర్యా నానుతే లోకా అంధేన తమసావృతాః | 
తాంస్తే (ప్రేత్యాఖి గచ్చంతి యేకే చాత్మహనోజనాః | (యజుర్వేదం 40.3) 


ఆత్మహత్య చేసుకొని ఈ జన్మలోని దుఃఖం నుండి రక్షించుకుందామని ప్రయత్నించే 
వాడు వచ్చే జన్మలో ఇంతకంటే భయంకర దుఃఖాన్ని అనుభవిస్తాడు. ఇది ప్రాచీన 
బుషుల అభిప్రాయము. 

పైన చెప్పినదాని కర్థము - ప్రాచీన కాలపు బుషులు మానవ జీవితాన్ని ఒక 
విశాలమైన సమస్యగా భావించే వారు. దానిని పరిష్కరించటానికి వారు ఉన్నతోన్నతమైన 
తత్త్వవేత్తలను ఆదేశించారు. మానవ జీవిత సమస్యను వారు పరిష్కరించుకునే ప్రయత్నం 
చేయాలి. 


Soa 95 Oa. ©) 


ఆ భారతీయ ధర్శంాాాాాాాతాు 
ఆశ్రమ ధర్మములు 
మానవుని యొక్క జీవన వ్యవధి నాల్గు భాగములుగా విభజింపబడినది. 
వాటినే బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమము, వాన ప్రస్థాశ్రమము, సన్నాసా శ్రమము. 
మానవుడు తానున్న ఆవ్రమమును బట్టి, ఆ ఆశ్రమమునకు సంబంధించిన విధ్యుక్త 
ధర్మములను ఆచరించవలసియుండును. సనాతన ధర్మము ఆశ్రమ ధర్మములను 
క్రిందివిధముగా ప్రబోధించుచున్నది. 


“బహ్మచర్యం” అను పదమునకు రెందు అర్థాలు ఉన్నవి. (1) (బ్రహ్మము 
గురించి మననము చేయుట, (2) మనస్సులో కామభావనగాని, భౌతికంగా కామ 
వ్యవహారం గాని లేకుండా ఉండుట. 


మొదటి అర్థములో ఈ పదమును నిర్వచిస్తూ శ్రీ జాబాల దర్శనోపనిషత్తు 
ఇట్లు చెప్పుచున్నది. 
అల 
బ్రహ్మ్మ్చచర్యాశ్రమము 
“బ్రహ్మభావే మనశ్చారం బ్రహ్మచర్యం పరంతవ” (1-14) 
అనగా “మనస్సును (బ్రహ్మా భావనలో లగ్నము చేయుటయే బ్రహ్మచర్యం” 
శ్రీ శంకర భగవత్పాదుల వారు ఇట్లు నిర్వచించినారు. 


“సర్వం బ్రహ్మేతి మోవేద బ్రహ్మచారీ స ఉచ్యతే” అనగా సకల చరాచరములలో 
(బ్రహ్మమును తిలకించే వాడే (బ్రహ్మచారి. 

బ్రహ్మ మనగా 'వేదిమని వేరొక అర్థమున్నూ గలదు. కావున, ఎవడైతే 
వేదాధ్యయన (వ్రతము నవలంభించునో, అతడే (బ్రహ్మచారి. ఎవడైతే వేదాధ్యయనము 
ద్వారా అంతఃకరణ శుద్ధిని బొంది, తానే (బ్రహ్మమను భావన గలిగియుండునో, వాడే 
(బ్రహ్మచారి. అలాంటి బ్రహ్మచారికి ఈ విశ్వమంతా బ్రహ్మమయంగా గోచరించును. 


ఇక రెండవ అర్ధములో యాజ్ఞవల్య మహర్షి క్రింది విధముగా నిర్వచించినారు. 


బం 


౧ లాకీదుధ్తంాోాంాతు 

శ్లో॥ కర్మణా మనసా వాచా సర్వావస్థాసు సర్వదా । 

సర్వత్రమైథున త్యాగో బ్రహ్మచర్యం ప్రచక్షతే ॥ 

“ఎల్లప్పుడు సర్వావస్థలలోను మనసా వాచా కర్మణా స్తీ సంగమాన్ని త్యజించిన 
వాడే బ్రహ్మచారియని చెప్పబడును”. 

మన పురాణేతిహాసములలో బ్రహ్మచర్యమును కఠినముగా పాలించి, 
పరాకాష్టను ప్రపంచానికి చాటిన వ్యక్తులు అనేకమంది ఉన్నారు. అందులో బాల 
(బ్రహ్మచారియెన హనుమంతుడు ప్రథముడు. తరువాత, శ్రీరాముడు, లక్ష్మణుడు గూడా 
జితేంద్రియులై పదునాల్గు సంవత్సరములు బ్రహ్మచర్యమును పాటించి, పరాకాష్టనందు 
కొన్న మహాపురుషులు. 

అందాల రాశియైన సీత (ప్రక్కన ఉన్నప్పటికీ పదునాల్గు సంవత్సరములు 
కఠినమైన బ్రహ్మచర్యమును పాటించిన ఆదర్శ పురుషోత్తముడు శ్రీరామచంద్ర ప్రభువు. 
శ్రీరాముడు అడవిలో పర్ణశాలయందు పరుండునపుడు తనకు సీత్రాదేవికి మధ్యలో 
కోదండమును పెట్టి, “హే కోదండమా! నీవే మా బ్రహ్మచర్యమునకు సాక్ష్యము” యని 
చెప్పి పరుండెడివాడట. 


పదునాల్గు సంవత్సరములు పూర్తియయి, శ్రీరాముడు అయోధ్యకు వచ్చిన 
శుభ సమయమున ఆయన దర్శనార్ధమై ప్రజలందరూ వీధికి రెండువైపులా బారులు తీరి 
ఉన్నారట. శ్రీరాముడు వారినందరినీ తిలకిస్తూ రాజభవనము చేరిన పిదప, వశిష్టుల 
వారి వద్దకు వెళ్ళి, “హే గురుదేవా! ఈరోజు ప్రజలందరినీ తిలకించినాను, వారిలో 
పదునాల్లు సంవత్సరముల లోపు వయస్సు గలిగిన బాలుడు ఒక్కడునూ కనిపించలేదు, 
కారణమేమి?” యని ప్రశ్నించినాడు. అపుడు గురుదేవులు ఆశ్చర్యచకితులై, దివ్యదృష్టితో 
వాస్తవమును దర్శించి, ఇట్లు చెప్పినారు. “రామచంద్రా! అయోధ్యలోని దంపతులు నీ 
యొక్క వియోగములో చింతాక్రాంతులై కామవాంఛనే పూర్తిగా త్యజించినవారై, ఈ 
పదునాల్లు సంవత్సరములలో సంతతినే బడయరైరి. ఇదియే కారణము”. చూచితిరా! 
శ్రీరామచంద్రుని గొప్పతనము! పదునాల్లు సంవత్సరములు అయోధ్యావాసుల చేత కూడా 
బ్రహ్మచర్యమును పాలింపజేసిన ఆదర్శ పురుషోత్తముడు శ్రీరాముడు. 


ఉంటా లకదుదకుాాోాోాంయను 

ఇక, లక్ష్మణుడు బ్రహ్మచర్యంలో గాని, సచ్ళీలములో గాని శ్రీరామునికి ఏ 
మాత్రము తీసిపోడు. లక్ష్మణుడు పదునాల్లు సంవత్సరములు కఠిన బ్రహ్మచర్యమును 
పాలించుటయే గాక, పరస్త్రీలను కన్నెత్తియైనను చూడని సత్పురుషుడు, సచ్చీల సంపన్నుడు. 


సీత్రారాములవివాహమైన తరువాత పండ్రెండు సంవత్సరములు అయోధ్యలోను, 
పదమూడు సంవత్సరములు వనములోను వారి ననుసరించుచు, వారి సేవచేయుచూ 
కూడా తన స్వంత వదిన అయిన సీతాదేవి యొక్క మోమును చూచి యెజుగని సదహ్మచారి 
లక్ష్మణుడు. సీతాదేవి బుష్యమూక పర్వతముపై వదిలిన నగల మూటను శ్రీరాముడు 
లక్ష్మణునికిచ్చి, “ఇవి మీ వదినవేమో పరిశీలింపుము” యని ఆదేశించినపుడు, 
లక్ష్మణుడిచ్చిన సమాధానమే దీనికి నిదర్శనము. లక్ష్మణుడిట్లు చెప్పెను. 


శ్లో; నా౭_ హం జానామి కేయూరే నా౭_ హం జానామి కుండలే । 
నూపురే త్వభి జానామి నిత్యం పాదాభివందనాత్‌ 1 (వా.రామాయణం) 


“నేను సీతాదేవి యొక్కబాహువులకు ధరించు దండకడియములను ఎజుగను. 
ఆమె చెవులకు ధరించు కుండలములను ఎఖజుగను. నేను ప్రతినిత్యము పాదాభి వందనము 
చేయునపుడు చూచుచుందును గాన ఆమె పాదములపై ధరించుచుండు నూపురము 
(అందెలను మాత్రము ఎజుగుదును” 


ఈ సమాధానమును వినినపుడు మన హృదయము కలచివేయును. ఇంతటి 
సౌశీల్య సంపన్నులు, బ్రహ్మచర్యవ్రతులు ఏ దేశ చరిత్రలోనైన కనిపిస్తారాయని ఆశ్చర్య 
చకితులమగుదుము. కానీ, ఇది యధార్థము గదా! అదియే భారతీయ సంస్కృతి యొక్క. 
గొప్పదనము మరియు ప్రత్యేకత. ఈ భారతీయ సంస్కృతికి మూలాధారమైన సనాతన 
ధర్మము యొక్క గొప్పదనమున్ను ఇదియే. 


ఇక, హనుమంతుడు వీరిద్దరిని మించినవాడు బ్రహ్మచర్యవ్రత పాలనలో 
అతడు ఆజన్మము బ్రహ్మచారిగా ఉండి, రాముని సేవకే తన పూర్తి జీవితమును అంకితము 
చేసిన పుణ్యపురుషుడు. 


హనుమంతుడు లంకిణిని జయించి, లంకలో ప్రవేశించినాడు. ఇపుడు సీతాదేవిని 
వెదకాలి. ఎలా వెదకాలి? ఎక్కడ వెదకాలి? అనే ప్రశ్నలు తలెత్తాయి. స్త్రీ స్తీలలోనే 


ఇ 4 ఇ 9 2 


ఆల్‌? భారతీయ ధర్మం సానా ల 
ఉంటుంది. కాబట్టి అంతఃపురములో వెదకాలి అని నిర్ణయించుకొన్నాడు. కానీ, 
అంతఃపురములో ప్రవేశించుటెట్లు? ఇచట పరిస్థితి చూస్తే - ఎవరికీ తెలియకుండా 
గాలి కూడా సంచరించడం కష్టమనిపిస్తోంది అనుకొన్నాడు. అపుడొక ఆలోచనవచ్చి, 
అదే క్రియారూపం దాల్చింది. 


శ్లో॥ సూర్యేచాస్తంగతేరాత్రౌ దేహం సంక్షిప్యమారుతిః । 
వృషదంశక మాత్రస్సన్‌ బభూవాద్భుత దర్శనః ॥ (వా-రామాయణం) 


సూర్యాస్తమయమయిన పిదప దేహాన్ని సంక్షేపించి 'పిల్లి అంతవాడై అద్భుత 
దర్శనుడయ్యాడు హనుమంతుడు. అంతట అంతఃపురములో ప్రవేశించి, సీతాదేవి కొరకు 
వెదుకనారంభించెను. అంతఃపురము ఏకాంతవాసము గనుక, పురుషులెవ్వరు లేరను 
విశ్వాసముతో స్త్రీలు అనేక భంగిమలలోనున్నారు. వారు వివిధ స్థితులలో ఉన్నారు. 
వారందరినీ పరికించి చూచాడు. చూడకూడని ఎన్నో సన్నివేశములను, తిలకించాడు. 
ఎన్నో భంగిమలలో నిద్రిస్తున్న ఎందరో స్త్రీలను చూచినాడు. కానీ, వారిలో సీతాదేవి 
కనిపించలేదు. 


అప్పుడు హనుమంతుడు ఇలా ఆలోచిస్తాడు. ఇతరుల యొక్క భార్యలైన యీ 
స్రీలనందరినీ ఈ విధముగా చూచుట తప్పుకదా! బ్రహ్మచారినైన నేను పరస్తీలను 
చూచుట అధర్మము కదా! ఇచట పురుషులెవ్వరూ లేరను విశ్వాసముతో రావణ స్త్రీలు 
వివిధ భంగిమలలో నిద్రించుచుండగా చూచాను. ఇది ధర్మలోపం, కానీ నా మనస్సుకేమీ 
వికారం కలుగుట లేదు. శుభాశుభావస్థలలో సర్వేంద్రియముల ప్రవృత్తికీ మనస్సే 
కారణము. ఆ నా మనస్సు సుస్థిరముగా, అచంచలముగా ఉన్నది అని అనుకొంటాడు 
హనుమంతుడు. 


ఎంత ఆశ్చర్యము! అటువంటి అశ్లీల దృశ్యములను చూచిన్సుడు కూడా 
హనుమంతుని మనస్సు చలించలేదు. మనస్సులో ఎటువంటి వికారమున్నూ కలుగలేదు. 
దీనినిబట్టి హనుమంతుని యొక్క బ్రహ్మచర్య వ్రతావలంబనము ఎంత సుదృడమైనదో, 
ఎంత పటిష్టమైనదో అర్థమగుచున్నది గదా! 


హనుమతుడు బ్రహ్మచర్య వ్రతపాలనలో పరాకాష్టనందుకొన్న అద్భుత వ్యక్తి. 


రజా భారతీయ ధరం —గాఇగ 

(బ్రహ్మచర్య(వ్రత పాలన యొక్క ప్రాముఖ్యతను సనాతన ధర్మము రామాయణ 
పాత్రల ద్వారా ప్రబోధించుచున్నది. 

బ్రహ్మచారియైన వ్యక్తి అశ్లీల దృశ్యములను చూచుట చాలా ప్రమాదకరము. 
అట్లు జరిగినప్పుడు, అతని జీవితములో అవాంఛనీయమైన పరిణామములు కలిగి, 
పతనమగుటకవకాశము కలదు. 

ఒకప్పుడు, గొప్ప తపసంపన్నుడైన సౌరభ మహర్షి నీటిలో చేపల రతి విలాసాన్ని 
తిలకిన్తాడు. వెంటనే ఆయన మనస్సు చలించి, వివాహ మాడవలయునను వాంఛ 
ఉత్సన్నమాయెను. ఆ మహర్షి మాంధాతరాజు వద్దకు వెళ్ళీ, రాజును ఒప్పించి, ఏబది 
మంది రాజకుమార్తెలను వివాహమాడెను. ఒక్కొక్క భార్యకు వందమంది సంతానము 
కలిగెను. ఈ విధముగా సంసారము పెరిగిపోయెను. ఆ మహర్షి సంసార లంపటములో 
పడి, తన తపశ్శక్తినంతయు కోల్పోవుటతో, ఆధ్యాత్మిక పతనము సంభవించెను. 


కాబట్టి, ముముక్షువైన వ్యక్తి అశ్లీల దృశ్యములను చూచుటగాని, కామాతుడు 
(కామ విషయములనే ఎల్లప్పుడు చర్చించువారు లేక కామవాంఛ ఎక్కువగా గలవారు) 
అయిన వ్యక్తుల యొక్క సాంగత్యమును కలిగియుండుట గాని చేయరాదు. 

ఈ విషయమును (శ్రుతి ఇట్లు చెప్పుచున్నది : 

“సంగం త్యజేత మిథునప్రతీనాం ముముక్షుః” - ముముక్షుడైన వాడు 
కామాతురులైన వ్యక్తుల సాంగత్యాన్ని విడిచివేయాలి. 

బ్రహ్మచారులకు, సన్యాసులకు ఒక ఆంక్ష విధించింది. సన్వ్యాసోపనిషత్తు. 
అదేమిటనగా - “స్త్రీ యమహిమివ” “స్త్రీని పాములా త్యజించాలి” అని శాసించింది 
(బ్రహ్మచారులను, సన్వ్యాసులను. 

సుందర స్త్రీలనెడి వలలలో చిక్కుకొనవద్దని పురుషులను మేల్కొలుపుచున్నది 
మహోపనిషత్తు. 

మం.॥ కామనామ్నా కిరాతేన వికీర్ణా ముగ్ధచేతనః । 

యణ 
నార్యో నరవిహంగానా మంగబంధనవాగురాః ॥ (3-45) 


100 


Ce —— భారయ ధరం — a 
“కామనామ కిరాతుడు, పురుషులు అను పక్షులను బంధించు నిమిత్తమై సుందర 
స్ర్రీలనెడి వలలను విసురుచున్నాడు”. 
కావున, ఆ వలలనుండి తప్పించుకొనిన యెడల గలుగు ప్రయోజనమును 
తదుపరి మంత్రము బోధించుచున్నది : 
మం.॥ స్రీయం త్యక్వా జగత్యక్తం జగత్యక్వా సుఖీభవేత్‌. (3-18) 
“స్త్రీని త్యజించిన జగత్తును త్యజించినట్లు జగత్తును త్యజించి సుఖవంతుడగును”. 
"స్త్రీని, భోగేచ్చను వదలి ఆత్మోన్నతికి సాధన చేయాలి” అనేది హితవును 
అన్నపూర్ణోపనిషత్తు చక్కగా బోధించుచున్నది. 
“భోగేచ్చ్భాం దూరతస్తక్తా త్రయమే తత్వమాచర” ॥ (4-82) 
“వాసనాక్షయ విజ్ఞాన మనోనాశో మహామతే!” (4-48) 


“భోగేచ్చను దూరంగా వదలి తత్వజ్ఞానం, మనోనాశనం, వాసనాక్షయాలనెడి 
మూడింటినీ చక్కగా ఆచరించు” అని శ్రుతి ప్రబోధించుచున్నది. 


గృహస్థులకు కూడా బ్రహ్మచర్యం విధించబడినది. “సరైన బుతుకాలంలో 
నియమానుసారం భార్యాభర్తలు సంగమించి, సత్సంతానమును బడయుటనె' గృహస్థ 
బ్రహ్మచర్యం (బుతౌ భార్యాం తదా స్వస్య బ్రహ్మచర్యం తదుచ్యతే) అని చెప్పబడినది” 
యని జాబాల దర్శనోపనిషత్తు తెలుపుచున్నది. (1. 13) 

(బ్రహ్మచర్య సూచరించుట వలన కలుగు వివిధ లాభములు క్రింద వివరింప 
బడినవి. 

(1) “తద్రృహ్మ చర్యేణ హ్యే వేష్టాత్యాన మను విన్దతే” (8-45) 

(ఛాందోగ్యోపనిషత్తు - 8-51) 

బ్రహ్మచర్యం పాటించుట వలన మానవుడు ఆధ్యాత్మికోన్నతిని, తద్వారా ఆత్మను 

పొందగలడు. 


(2) “--త త్రజాపతి వ్రతం చరంతి యే మిథున ముత్సాద యంతే--” 
(ప్రశ్నోపనిపషత్తు 1-15) 


101 


యంగా లతీదుద్తంోోాగాతు 
ప్రజాపతి వ్రతం (గృహస్థ బ్రహ్మచర్యం) ఆచరించువారు పుత్రుడు, పుత్రిక 
అనెడి జంటను అదృష్టఫలముగా పొందగలుగుతారు. 


(8) “బ్రహ్మచర్య ప్రతిష్టాయాం వీర్య్వలాభః” 
(పతంజలి యో.సూ. 2-838) 
(బ్రహ్మచర్యమును పాటించుట వలన అద్భుతశక్తి లభించును. 


(4) బ్రహ్మచర్యమును పాటించువారు ధ్యానమునందు ఏకాగ్రతయు, తద్వారా 
సమాధిని తేలికగా పొందగలరు. 
(5) (బ్రహ్మచర్యం వలన సామాజిక ప్రయోజనము కూడా కలదు. దేశ 
జనాభాను అదుపులో పెట్టవచ్చు. 
కావున, వివిధ వర్గముల వారు బ్రహ్మచర్యమును ఆచరించి, తద్వారా లభించు 
ప్రయోజనములను పొందగలరని సనాతన ధర్మము ఆశించుచున్నది. 
గృహస్థాశ్రమ ధర్మములు : 
ఆశ్రమములన్నింటిలోకెల్లా గృహస్థాశ్రమము చాలా శ్రేష్టమైనదని వేదములు, 
స్మృతులు ఘోషించుచున్నవి. మిగిలిన మూడు ఆశ్రమములవారును, పశుపక్ష్యాదులు, 
క్రిమికీటకాదులు - సమస్త ప్రాణులు గృహస్థునిపై ఆధారపడియున్నవి. భౌతిక శాస్త్రజ్ఞులు, 
ఆర్థికశాస్త్ర నిపుణులు, కవివర్యులు, బుషివర్యులు, వేదాంతులు మొదలగు వివిధ 
రంగములలోని సుప్రసిద్ధ ధీశాలురను ప్రసాదించునది గృహస్థాశ్రమమే గదా! 
గృహస్థాశ్రమము యొక్క శ్రేష్టత్వమును తెల్పుచూ మనుమహర్షి ఇట్లు చెప్పినాడు: 
శ్లో సర్వేషామపి చైతేషాం వేదస్శృతి విధానతః | 
గృహస్థ ఉచ్యతే గ్రేష్టః స త్రీనేతాన్నిభర్తి హి ॥ (మను. ౪1-89) 
“గృహస్థుడు సమస్త ప్రాణులను సంరక్షించుచున్నాడు. గనుక గృహస్థాశ్రమము 
నాల్గు ఆశ్రములలో కెల్ల శ్రేష్టమైనదని వేదములు, స్ఫృతులు చెప్పుచున్నవి. 
(బ్రహ్మచారి, వానప్రస్థుడు, సన్నాసి, గోవులు మొదలగు పశువులు గృహస్థుని 
చేత పోషింపబడుచున్నారు. గృహస్థుడు పండించిన ధాన్యమునే పొలములో ఏరుకొని 


102 


రా భారతీయ ధర్తంాాాాంాతంు 
తిని పక్షులు, క్రిమికీటకాదులు బ్రతుకుచున్నవి. కావున, సమస్త జీవులు గృహసునిపైనే 
ఆధారపడియున్నవి. 

గృహస్థాశ్రమము యొక్క మరియొక విశిష్టత యేమనగా - నాల్గు ఆశ్రమము 
లలోని వ్యక్తులు గృహస్థుల వలననే జన్మమును పొందుచున్నారు. గృహస్థుడు లేని 
యెడల మానవ సృష్టియే లేదుగదా! 

ఈ విషయమును మనుమహార్ష్షి క్రిందివిధముగా వివరించినాడు : 

శ్లో బ్రహ్మచారీ గృహస్థ శ్చ వానప్రస్థో యతి స్తథా | 

ఏతే గృహస్థ ప్రభవా శ్చత్వారః పృధగాశ్రమాః ॥ (మను. ౪1-87) 


“(బహ్మచారీ, గృహస్థుడు, వానప్రస్థుడు, యతి (సన్వాసి) ఈ నాల్లు 


ఆశ్రమములు వ్యక్తులు గృహస్థుల వలననే జన్మమును బడయుచున్నారు”. 

గృహస్థాశ్రమము అతి పవిత్రమైనదియు, ధర్మానుష్టానమునకు అనుకూలమగు 
నదియునైయున్నది. దంపతులు ఆదర్శప్రాయులై యుండి - అనగా ఏకపత్నీవ్రతుడగు 
భర్తయు, పతివ్రతయగు భార్యయునై యుండి; ఆశ్రమ ధర్మములను శాస్త్రరీత్యా పాలించిన 
యెడల, ఆ దంపతులు ఇహలోక సుఖమును, పరలోక శ్రేయస్సును పొందగలరు. వారు 
అతి మేథావులును, ధర్మాచరణ సంపన్నులగు సత్సంతానమును బడయగలరు. గృహస్థులు 
ధర్మముగ ధనము నార్జించుచు, మిగిలిన మూడు ఆశ్రమముల వారిని అనగా 
(బ్రహ్మచారులను, వానప్రస్థులను, సన్వ్యాసులను పోషించిన యెడల, వారి తపఃశక్తిలో 
కొంత భాగమును తాము పొంది, పరలోక పద్ధతిని బడయగలరు. కావున, గృహస్థాశ్రమము 
అతి శ్రేష్టమైనది. 

శ్లో; యథా నదీ నదాః సర్వే సాగరే యాన్తి సంస్థితిమ్‌ | 

తథైనాశ్రమిణః సర్వే గృహస్థేయాన్తి సంస్థితిమ్‌ 1 (మను. ౪1-90) 

ఏ విధముగా నదీనదములన్నియు సముద్రమునందు కలియుచున్నవో, అదే 
విధముగా అన్ని ఆశ్రమముల వ్యక్తులు గృహస్టునియందు సంస్థితిని కలిగియున్నాడు. 
అనగా ఇతర ఆశ్రమముల వారందరూ తమ మనుగడకు గృహస్టునిపై ఆధారపడి 
యున్నారు. 


103 


౧ భకత థర్ణం గ్గ 
ఏ ప్రాణియు వాయువు లేకుండా ఒక్క క్షణమైనను జీవింపజాలదు. సమస్త 
జీవులు వాయువును ఆశ్రయించియే బ్రతుకుచున్నవి. అట్లే అన్ని ఆశ్రమముల వారు 
గృహస్థుని ఆశ్రయించి జీవించుచున్నారని మనుస్కతి చెప్పుచున్నది. 
శ్లో; యథా వాయుంసమాశ్ళత్య వర్తన్తే సర్వ జంతవః । 
తథా గృహస్థ మాశ్రిత్య వర్తన్తే సర్వ ఆశ్రమాః ॥॥ (మను. 1-77) 


“ఎబ్లెతే సమస్త జీవులు వాయువును ఆశ్రయించి జీవించుచున్నవో, అట్లే అన్ని 
ఆ(శ్రమముల వ్యక్తులు గృహస్థుని ఆశ్రయించి బ్రతుకుచున్నారు. 


గృహస్థుడు బ్రహ్మచారులకు, సాధు సన్యాసులకు ఆహారమును, వస్త్రములను 
నివసించుటకు వసతిని కల్పించిన యెడల, వారొనరించు తపస్సులో కొంత భాగము 
గృహస్తునికి ప్రాప్తించును. ఈ విధానము వలన ఉభయులును లాభాన్వితులగుదురు. 


శో॥ భక్తా చాన్నం ప్రదదాతి తస్మై తపో విభాగం భజతే హి తస్య । 
గృహాశ్రమం గ్రేష్టమిహాశ్రమాణాం సమ్యక్చయః పాలయతే మనుష్యః ॥ 
“గృహస్థుడు తన గృహమునకు వచ్చిన సాధుసన్వ్యాసులకు భక్తితో ఆహారము 
నొసంగిన యెడల, వారి తపస్సులో కొలది భాగమును పొందుచున్నాడు. ఈ గృహస్థా 
శ్రమమును శాస్త్రవిధిగా నిర్వర్తించిన యెడల, ఇది ఇతరాశ్రమములకంటే చాలా ్రేష్ట 
మైనవి. 
గృహస్థులు భుక్తి కొరకు వారి వారి వృత్తులను నిర్వహించుటలో అధిక 
సమయమును వెచ్చించుదురు. కావున, జపతపాదుల కొరకు ఎక్కువ కాలమును దంపతులు 
వినియోగింపజాలరు. కాబట్టి, వారు తాపసులకు భోజన వసతులను కల్పించిన యొదల, 
వారి తపస్సులో కొంత భాగము దంపతులు పొంది, పద్ధతిని బడయగలడు. 
ఇక, దంపతులిరువురూ ఎలా ప్రవిర్తంచాలి అను విషయమును మనుస్మృతి 
విపులముగా చర్చించుచున్నది. 
శ్లో సంతుష్టో భార్యయా భర్షా భార్యా తదైవ చ । 
యస్మిన్నేవ కులే నిత్యం కల్యాణం తత్ర వై (ధ్రువమే ॥ (మను. 11-60) 


(౫ 104 i యు, 


“భార్యవలన భర్తయు, భర్త వలన భార్యయు సంతుష్టులై యే గృహమున 
అన్యోన్య ప్రేమతో మెలుగుచుందురో, ఆ గృహములో నిత్య కల్యాణము, పచ్చతోరణమై 
దంపతులిరువురికి ఆనందమును కలిగించుచుండును”. 


దంపతులిరువురును స్వార్థరమితులై, అన్యోన్య (ప్రేమ గలవారై యుండ 
వలయును. వారు త్యాగశీలురై యుండవలయును. భర్త సుఖమునకై భార్యయు, భార్య 
సుఖమునకై భర్తయు తన స్వసుఖమును సహితము త్యజించుటకు సంసిద్దులై యుండ 
వలయును. గృహ విషయములో భేదాభిప్రాయములు గలిగి కలహించుకొనుచుండిన 
యెడల, గృహములో శాంతి లోపించుటయే గాక, సమాజములో ఆ దంపతులు గౌరవ 
ప్రతిష్టలను కూడా కోల్పోవుదురు. కావున, దంపతులు ఎల్లప్పుడు ఒకరినొకరు అర్థము 
చేసికొనుచు, ఏకాభిప్రాయముతో మెలుగుచున్న యెడల, ఆ గృహములో శాంతి వర్ధిల్లును. 
ఆ దంపతులు సాంఘికముగను, ఆధ్యాత్మికముగను, భౌతికముగను, నైతికముగను ప్రగతిని 
సాధింపగలరు. 

భారతీయ సంస్కృతిలో స్త్రీని గృహలక్ష్మి యని పిలుచుట పరిపాటి. స్త్రీలు 
పరాశక్తి స్వరూపిణులు. కావున, స్త్రీలను పూజ్యభావముతోను, అఖండ గౌరవముతోను 
చూడవలయును. 

శో; యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః । 

యతైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్రాఫలాః క్రియాః ॥ (మను. 1-56) 

క గృహమున స్త్రీలు పూజింపబడుచున్నారో (గౌరవింపబడుచున్నారో) అచట 
దేవతలు క్రీడింతురు. ఏ గృహమున స్త్రీలు పూజింపబడరో (అవమానింపబడుదురో) 
అచట నిర్వహింపబడు కార్యములన్నియు నిష్టలములగుచున్నవి”. 


శ్లో॥ శోచంతి జామయో యత్ర వినశ్యత్యాశు తత్కులమ్‌ । 
స శోచంతి తు యతైతా వర్ధతే తద్ధి సర్వదా ॥ (మను. 11-57) 


“ఏ కులమునందు స్త్రీలు దుఃఖింతురో, ఆ కులము పతనమొందును. ఏ 
కులమునందు స్త్రీలు దుఃఖింపరో అనగా సంతోషముతో నుందురో, ఆ కులము ఎల్లప్పుడు 


అభివృద్ధి జెందుచుండును. 
105 


జ మా భారతీయ ధర్మం చా 
భార్యాబిడ్డలు లేని గృహము శూన్యప్రదేశముగ కనిపించును. గృహిణియే 
గృహమునకు శోభ. గృహిణి “గృహలక్షిగా పేర్కొనబడుచున్నది. సౌశీల్యవతియైన 
గృహిణికి, లక్ష్మీదేవికి పెన్ష తేడా ఏమియూ లేదని మనుస్మృతి నుడువుచున్నది. కావున, 
గృహిణిని లక్ష్మీదేవి సద్భశురాలుగా పూజ్యభావముతో గౌరవించవలయును. 


శ్లో ప్రజనార్థం మహాభాగాః పూజారా గృహదీప్తయః ॥ 
స్త్రియః క్రియశ్చ గేహేషు న విశేషో ౬స్తి కశ్చన ॥ (మను. 1%-26) 


“స్త్రీలే సంతాన ప్రాప్తికి కారకులు. స్త్రీలే గృహానికి అలంకారము. వారు 
దయార హృదయులు. పరోపకార పరాయణులు. అందువలన స్త్రీలను గౌరవించ 
వలయును. నిజము చెప్పాలంటే, సచ్ళీలవతియైన స్త్రీకి లక్ష్మీదేవికి విశేషమైన భేదమేమియు 
లేదు. 


సనాతన ధర్మములో స్త్రీకి ఉన్నతస్థాన మీయబడినది. గృహలక్ష్మియైన గృహిణిని 
ఎలా గౌరవించాలి, ఎలా తృప్తిపరచాలి, ఎలా సంతోషపరచాలి అనెడి విషయములను 
మనుస్ఫృతి చక్కగా వివరించుచున్నది. 
శ్లో పితృభిర్రాతృభిశ్చెతాః పతిభిర్దేవరై స్తథా । 
పూజ్యా భూషయితవ్యాశ్చ బహుకల్యాణమీప్పుభిః ॥ (మను. 11-55) 
“తండ్రి, అన్నలు, తమ్ముళ్ళు, భర్త, మరుదులు - వీరందరూ తమ తమ 
క్షేమమును కోరినవారై నట్లయితే కుటుంబములోని స్రీలకు మంచి వస్తాభరణముల 
నిచ్చి పూజ్యభావముతో గారవించవలయును”. 
శ్లో తస్మాదేతాః సదా పూజ్యా భూషణాచ్చాదనాశనైః । 
భూతికామైర్నరైత్యం సత్మారే షూత్సవేషు ఛ॥ (మను. 1-59) 
అభివృద్ధినిగోరు వ్యక్తులు తమ యొక్క స్త్రీలకు అందమైన ఆభరణములను, 
అలంకారయుతమైన వస్త్రములను, పోషకాహారమును ఎల్లప్పుడు విశేషంగా ఉత్సవాలలో 
లభింపజేసి వారిని గౌరవించవలయును. 


శో ప్రియాం తు రోచమానాయాం సర్వం తద్రోచతే కులమ్‌ | 
తస్యాం త్వరోచమానాయాం సర్వమేవ న రోచతే ॥ (మను. 1-62) 


Sow 106 ల 0 


ఏ కుటుంబములో స్త్రీలు సంతోషముగా నుందురో, ఆ కుటుంబములోని 
వారందరూ సంతోషముగా నుందురు. స్త్రీలు సంతోషముగా లేనియెడల ఆ కుటుంబము 
లోని వారందరూ వ్యాకులతతో చింతాక్రాంతులై యుందురు. 


కావున, కుటుంబములోని స్త్రీలను అన్నివిధముల తృప్తిపరచి, సంతోష పెట్టుట 
అత్యావశ్యకమని సనాతన ధర్మము ప్రబోధించుచున్నది. 


స్త్రీకి సమాజములో ఉన్నతస్థాన మిచ్చుటయే గాక స్త్రీ ధనానికి కూడా పూర్తి 
సంరక్షణను కల్పించింది సనాతన ధర్మము. 


శ్లో! స్తీ ధనాని తు యే మోహాదుపజీవంతి బాంధవాః । 
నారీ యానాని వస్త్రం వా తే పాపా యాంశ్యధో గతిమ్‌ ॥ (మను. 11-52) 


ఏ పురుషుడు గాని, అతని బంధువులుగాని స్త్రీ ధనాన్ని గాని, వస్రవాహనాదు 
లను గాని అజ్ఞానముచేతగాని లేక ధనాశచేతగాని ఉపయోగించిన యెడల వారు 
పాపాత్ములై అథోగతి పాలగుదురు. 


స్తీ ధనాన్ని ఎట్టి పరిస్థితులలో కూడా పురుషులు ఉపయోగించుకొన కూడదని 
కఠినముగా శాసించుచున్నది సనాతన ధర్మము. 


స్త్రీ ధనాన్ని ముట్టుకొనగూడదని శాసించిన పిదప, కుమారుడు లేనియెడల 

కుమార్తెకు తండ్రి ఆస్తిపై పూర్తి హక్కు ఉన్నదని స్పష్టముగా చెప్పుచున్నాడు మను మహర్షి 
శ్లో। యదైవాత్మా తథా పుత్రః పుత్రేణ దుహితా సమా | 

తస్యామాత్మని తిష్టంత్యాం కథమన్యో ధనం హరేత్‌ ॥ (మను. 1X-130) 


తండ్రికి కుమారుడు తన స్వఆత్మతో సమానము. అట్లే కుమారుడు, కుమార్తె 
ఇద్దరూ సమానమే. కాబట్టి, కుమార్తె ఉండగా, వేరే ఇంకెవరైనను ఆస్తికి హక్కుదారు 
డెట్లగును? అనగా, కాదని యర్థము. దీనినిబట్టి, కుమారులు లేనియెడల తండ్రి అస్తి 
కుమార్తెకు హక్కు అని (రెండునని) స్పష్టమగుచున్నది. 
శ్లో మాతుస్తు యౌతకం యత్సాా త్యుమారీ భాగ ఏవ సః । 
దౌహిత్ర ఏవ చ హరేదపుత్రస్యాఖిలం ధనమ్‌ 1! (మను. 1-181) 


SS 107 x) 


Ce TT భారరీయ ధర్మీం — ~~ 

తల్లి ఆస్తి అనగా తన యొక్క తల్లిదండ్రుగాని, సోదరులు గాని ఇచ్చిన ఆస్తి 
ఆమె యొక్క అవివాహిత కుమార్తెలకు చెందును. తండ్రి ఆస్తి తాను 'దత్తపుత్రికిగా 
స్వీకరించిన కుమార్తె యొక్క పుత్రులకు చెందును. 


శ్లో దౌహిత్రో హ్యఖిలం రిక్టమ పుత్రస్య పితుర్దరేత్‌ / 
స ఏవ దద్యాడ్ద్యా పిండౌ పిత్రే మాతామహాయ చ ॥ ॥ (మను. 1-132) 


కుమారుడు లేని తాతగారి ఆస్తికి కుమార్తె యొక్క పుత్రుడైన మనుమడు 
హక్కుదారుడవును. ఆ మనుమడే తన స్వంత తండ్రికి మరియు తాతగారికి (తల్లి యొక్క 
తండ్రికి) ఇద్దరికీ కూడా పిండప్రదానము చేయనర్హుడగును. 


శ్లో పౌత్రదౌహిత్రయోర్లోకే న విశేషో ౩_స్తి ధర్మతః | 
తయోర్డి మాతాపితరౌ సంభూతౌ తస్య దేహతుః ॥ (మను. 1౫-133) 


ధర్మరీత్యా కుమార్తె యొక్క పుత్రునికి కుమారుని యొక్క పుత్రునికి మధ్య 
ఎటువంటి భేదమున్నూ లేదు. ఎందువలననగా - మొదటివాని యొక్క తల్లి, రెండవ 
వానియొక్క తండ్రి ఇద్దరును ఒకే దేహము (శరీరము) నుండి పుట్టినవారు గనుక. 


శ్లో పుత్రికాయాం కృతాయాం తు యది పుత్రోఃను జాయతే । 
సమస్తత్ర విభాగః స్యాజ్జేష్టతా నాస్తి హి స్రియాః ॥ (మను. 1౫-184) 

“పత్రికను దత్తతగా స్వీకరించిన తరువాత పుత్రుడు కలిగిన యెడల ఆ తండ్రి 
యొక్క ఆస్తిని వారిద్దరి మధ్య సమానముగా పంచవలయును. ఇట్టి పరిస్థితిలో స్త్రీ కొరకు 
ఎటువంటి భేదమును లేదు. 

పై సూక్తుల ప్రకారము, స్తీకి అన్నివిధముల సంరక్షణను సనాతన ధర్మము 
కల్పించినది. 

ఇన్ని విధముల రక్షణను పొందుచున్న స్తీ యొక్క బాధ్యత లేమిటి, ఆమె ఎలా 
వ్యవహరించాలి, భర్త యెడల ఆమెకు ఉండవలసిన శ్రద్ధాభక్తులను గురించి, పతివ్రతా 
ధర్మములను గురించి ఇపుడు పరిశీలింతము. 

సౌశీల్యపతియైన స్త్రీ గృహస్టునికి అనేక విధముల తోడ్సడును. గృహకృత్యము 
లను చక్కగా నెరవేర్చుటలోను, పతికి ఉచిత సలహాల నొసంగుటలోను, అత్తమామలను 


(౫ 108 i యు ల, 


a ఇ” ——ా భారతీయ ధర్శం న. కు 
ప్రత్యక్ష దేవతలుగా నెంచి సేవచేయుటలోను, బిద్దలను సద్భోధలతో నైతికముగాను 
ఆదర్శ పౌరులుగాను తీర్చిదిద్దుటలోను, పరోపకార మొనర్చుటలోను సర్వవిధముల 
సాయమొనర్చును. 
శ్లో కార్యేషు దాసీ కరణేషు మంత్రీ | 
రూపే చ లక్ష్మీ క్షమయా ధరిత్రీ | 
స్నేహే చ మాతా శయనే చ రంభా 
షట్మర్మయుక్తా కుల ధర్మపత్నీ ॥| 
గృహ కార్యములయందు దాసిగను, కార్యాలోచనలయందు మంత్రిగను, 
రూపమునందు లక్ష్మీదేవిగను, ఓర్పునందు భూదేవిగను, స్నేహమునందు తల్లిగను, 
శయనమునందు రంభగను - ఈ ఆరు కర్మలయందు కుశలత గల స్త్రీయే కులమునందు 
ధర్మపత్ని యనిపించుకొనును. 
మనుమహర్షి పతివ్రతా ధర్మముల నిట్లు బోధించినాడు. 
శ్లో విశీలః కామవృతో వాగుణర్వా పరివర్ణితః 
ఉపచర్యః స్త్రియా సాధ్వ్యా సతతం దేవవత్సతి 2 ॥ (మను. V-154) 
శీలహీనుడు, గుణహీనుడు, కామాతురుడు అయినప్పటికి సాధ్వియైన స్తీ 
పతిని దైవముగా నెంచి, ఉపచర్యలు ఎల్లప్పుడు చేయవలయును. 
ఇదే విషయమును రామాయణములో సీతాదేవి చేత చెప్పించినాడు వాల్మీకి 
మహర్షి 
శ్రీరామచంద్రుని గురించి హీనంగా, తేలికగా అవహేళన చేస్తున్న రాక్షస 
స్రీలకు చక్కటి సమాధానం దైర్వంగా చెప్పింది సీతాదేవి. 
౫ గ్ర దైర్య బ్ర 
శ్లో॥ దీనోవా రాజ్యహీనోవా యోమే భర్తా సమే గురుః । 
తం నిత్య మమరక్తాస్మి యధా సూర్యం సువర్చలా ॥ (సుందర 24-9) 
“దీనుడుగాని లేక రాజ్యహీనుడుగాని నా భర్తయే నాకు పూజ్యుడు. సూర్యుని 
యందు సువర్చలవలె నేనతినయందు నిత్యానురక్తయె యుందును” అని సీత తన భర్తను 
గురించి సగర్వంగా రాక్షస స్త్రీలకు చెప్పినది. 
స 109... 


ర రా నార ధరం కాలాక 
ఇచట విశేషమేమనగా - పతివ్రతా లక్షణములను స్తీ ముఖతః చెప్పించినాడు 
వాల్మీకి మహర్షి 
శ్లో॥ నాస్తి స్రీణాల పృథగ్యజ్ఞో న వ్రతం నాప్యుపోషణమ్‌ | 
పతిం శుశ్రూషతే యేన తేన స్వర్గే మహీయతే ॥॥ (మను. V-155) 
“స్రీలకు పతిసేవ తప్ప వేరు యజ్ఞములు, వ్రతములు, ఉపవాసములు అవసరము 
లేదు. పతి శుశ్రూష చేయు సతి స్వర్గ లోకములో గౌరవింపబడును. 


శ్లో పాణిగ్రాహస్య సాధ్వీ స్తీ జీవతోనా మృతస్య వా । 
పతిలోకమఖీప్సంతీ నాచరే త్మించిదప్రియమ్‌ ॥ (మను. V-156) 


పతిలోకమును వాంఛించు సాధ్వి పతి ఇచ్చకు వ్యతిరేకముగ ఏనాడును - 
అనగా పతి సజీవుడై యున్నప్పుడును, మరణానంతరమును - ప్రవర్తించకూడదు. 


వివాహ సంస్మారము : 


భర్త ఏకపర్నీవ్రతుడుగను, భార్య పతివ్రతగను - భార్యాభర్తలిరువురు అన్యోన్య 
ప్రేమతో గృహస్థాశ్రమమును నిర్వహించుటకు మన మహర్షులు వివాహ సంస్మారమును 
ఏర్పరచిరి. వివాహ సంస్మారము ఒక మహాయజ్ఞముగ వారు నిర్ణయించిరి. గృహస్థాశ్రమ 
నిర్వహణము ఒక మహాయజ్ఞ నిర్వహణము వంటిదని మనుమహర్షి యొక్క ఆశయము. 


భార్యాభర్తలిరువురు తమ జీవితాంత పర్యంతము ఒకరికొకరు విశ్వాస 
పాత్రులుగా ఉంటూ, భగవానుడు, తల్లిదండ్రులు, గురువు మరియు సమాజము యెడల 
వారికున్న విద్యుక్త కర్తవ్యములను నెరవేర్చవలయును. ఈ కర్తవ్యములను విజయవంతముగా 
కొనసాగించుటకు వారి మధ్య పవిత్రమైన ప్రేమ విశ్వాసములు ఉండవలయును. ఇదియే 
వివాహ ధర్మము. 

“మ్యారేజెస్‌ ఆర్‌ మేడ్‌ ఇన్‌ హెవెన్‌” అని సూక్తి ననుసరించి, వివాహములు 
దేవతల చేత నిర్ణయింపబడినవనియు, వివాహ బంధము అభేధ్యమైనదనియు, దంపతులు 
విడరాని సంబంధమనియు, వివాహము అగ్నిసాక్షిగా, ప్రతిజ్ఞా పూర్వకముగా నిర్వర్తింప 
బడిన ఒక పవిత్రమైన సంస్మ్మారమనియు మనుమహర్షి తెలుపుచున్నాడు. 


శ న్‌, ॥ ఫల ॥ ము ని 


హా భారతీయ ధర్మం లాంతి 
శ్లో॥ దేవదత్తాం పతిర్భార్యాం విందతే నేచ్చయాత్మనః I 
తాం సాధ్వీం విభృయాన్నిత్యం దేవానాం ప్రియమాచరన్‌ ॥ 
(మను. !$%-95) 


పురుషుడు తన ఇచ్చానుసారముగ భార్యను పొందజాలడు. ఆమె దేవతల 
చేత అతని కివ్వబడును. కాబట్టి, దేవతలను సంతోషపరచుటకుగాను పురుషుడు ఆమెను 
చక్కగా పోషించవలయును. 
శ్లో॥ ప్రజనార్థం స్త్రియః సృష్టాః సంతానార్థం చ మానవాః | 
తస్మాత్సాధారణో ధర్మః శ్రుతౌ పత్స్యా సహోదితః ॥ (మను. 1-96) 
తల్లులగుటకు స్త్రీలును, తండ్రులగుటకు పురుషులును సృష్టింపబడిరి. వేదములో 
విధించబడిన ధర్మములను భర్త భార్యా సమేతముగ ఆచరించవలయును. 
శ్లో ఏతావానేవ పురుషో య్లాయాం_9_ త్మా ప్రేతి హ। 
విప్రాః ప్రాహుస్తథా చైతద్యో భర్తా సా సృతాంగనా ॥ (మను. 1-45) 
పురుషుడు అనగా తాను, తన సంతానము, భార్యకాని, భార్యాభర్తలు ఇద్దరు 
కాదు-వారు ఒక్కరేయని విజ్ఞులు చాటుచున్నారు. అనగా, వారి యొక్క ఏకత్వమును - 
విడదీయరాని సంబంధమును తెలుపుచున్నారు. 
శ్లో॥ అన్యోన్యస్యావ్యభిచారో భవేదామరణాంతికః | 
ఏష ధర్మః సమాసేన జ్ఞేయః ప్రీపుంసయోః పరః ॥ (మను. 1-101) 
భార్యాభర్తలు -ఒకరు మరొకరిచేత వంచింపబడక జీవితాంతము వరకు పూర్తి 
సహకారముతో తమ విద్యుక్త ధర్మమును పాలించవలయును. 


విధ్యుక్త ధర్మములు : 
ఇపుడు మనము గృహస్థుని విధ్యుక్త ధర్మములను కొన్నింటిని విచారించెదము. 


“మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథి దేవో భవ” అనెడి 
వేదవాక్కు ననుసరించి, గృహస్థుడు తల్లి, తండ్రి, గురువు, అతిథి - ఈ నల్గురను 
దైవసమానులుగా భావించి, సేవించి, సత్మరించవలయును. 


(| న్‌్‌ ॥ ట్‌ ॥ యు! క 


న న 

వీరందరిలో తల్లి చాలా ముఖ్యమైనది, పవిత్రమైనది. తల్లియొక్క విలువను 
ఎవరును అంచనా వేయజాలరు. ఎంత సేవ చేసినప్పటికీ తల్లి బుణమును తీర్చు 
కొనజాలము. 


రామాయణములో తల్లిని గురించి శ్రీరామచంద్ర ప్రభువు చెప్పిన మాటలను 
ఒకసారి నెమరువేసికొందము : 


“జననీ జన్మభూమిశ్చ స్వర్గా దపి గరీయసీ” 
“తల్లియు మరియు జన్మించిన దేశమును స్వర్గముకంటే శ్రేష్టమైనవి” అని 
అంటాడు శ్రీరామచంద్రమూర్తి. 
తల్లియొక్క (శ్రేష్టత్వమును అంచనావేసి మనుమహర్షి ఇట్లు చెప్పినాడు. 
శ్లో॥ ఉపాధ్యాయాన్షశాచార్య ఆచార్యాణాం శతం పితా | 
సహస్రం తు పిత్యాన్మాతా గౌరవేణాతిరిచ్యతే ॥ (మను. 1-145) 


“ఉపాధ్యాయుని కంటె పదిరెట్లు ఆచార్యుని, ఆచార్యుని కంటె నూరు రెట్లు 
తండ్రిని, తండ్రి కంటె వెయ్యి రెట్లు తల్లిని గౌరవించవలయును” 


వీరి ముగ్గురిని సేవించుట వలన కలుగు ప్రయోజనములను మను మహర్షి 
ఇట్లు బోధించుచున్నాడు : 
శ్లో; ఇమం లోకం మాతృభక్యా పితృభక్యా తు మధ్యమమ్‌ | 
గురు శుశూషయా త్వేవం బ్రహ్మలోకం సమశ్చుతే i (మను. |॥-233) 
“తల్లిని శ్రద్ధాభక్తులతో సేవించిన యెడల ఈ లోకంలో సుఖశాంతులు 
ప్రాప్తించును. తండ్రికి భక్తితో సేవచేసిన యెడల మధ్యమ లోకమును, గురుశుశ్రూషుల 
వలన (బ్రహ్మలోకమును లభించును”. 
ఎవడైతే తల్లి, తండ్రి, గురువులకు భక్తి శ్రద్దలతో సేవ జేయుచున్నాడో వాడు 
అన్ని ధర్మములను పాలించినవాడే యగుచున్నాడు అని మనుమహార్షి చెప్పుచున్నాడు. 
శ్లో॥ సర్వే తస్యాదృతా ధర్మా య స్యైతేత్రయ అద్భతాః | 
అనాదృతాస్తు యస్యైతే సర్వాస్తస్యాఫలాః క్రియాః ॥ (మను. 11-284) 


Sal 12 


భారతీయ ధర్మం — 
“ఏ మానవుడు వీరి ముగ్గురికి (తల్లి, తండ్రి, గురువు) శ్రద్ధాభక్తులతో సేవ 
జేయునో వాడు అన్ని ధర్మములను పాలించినవాడగుచున్నాడు. ఎవడైతే వీరి ముగ్గురిని 
గౌరవించడో వాడాచరించు కర్మలన్నియు నిష్టలములగుచున్నః je 
శ్లో॥ ్రిప్వేలేష్వితికృత్యం హి పురుషస్య సమాప్యతే । 
ఏష థర్మః పరః సాక్షాదుపధర్మో౭_ స్య ఉచ్యతే ॥ (మను. 1-287) 
“ఎవడైతే ఈ ముగ్గురికీ సేవజేయుచున్నాడో వాడు వానియొక్క విధ్యుక్త కర్మల 
నాచరించిన వాడగుచున్నాడు. ఇదియే మానవుని యొక్క సర్వోత్తమ ధర్మము. ఇతర 
ధర్మములన్నియు ఉపధర్మములుగా చెప్పబడుచున్న! వ 
అతిథి సత్కారము : 
అతిథి సత్మారమును గురించి మనుమహర్షి క్రింది విధముగా చెప్పుచున్నాడు. 
శ్లో॥ సంప్రాప్తాయ త్వతిథయే ప్రదద్యాదాసనోదకే 1 
అన్నం దైవ యథాశక్తి సత్కృత్య విధిపూర్వకమ్‌ ॥ (మను. 11-99) 
“ఇంటికి వచ్చిన అతిథికి గృహస్థుడు ఉచితాసనము నొసంగి, ఆర్థ్యపాద్యాదుల 
నిచ్చి, శక్తికొలది ఆహారమునిడి, విధిపూర్వకముగ సత్మరించవలయును”. 
ఎట్టి పరిస్థితులలోను అతిథిని తిరస్మరించగూడదని మనుమహర్షి బోధించు 
చున్నాడు. 
శో అప్రణోద్యో౭. తిథి; సాయం సూర్యోధో గృహమేధినా 1 
కాలే ప్రాప్తస్యకాలే వా నాస్యానశ్చన్‌ గృహే వసేత్‌ ॥ (మను. 111-105) 
“సూర్యాస్తమయం తరువాత సకాలములో వచ్చినప్పటికీ లేక అకాలములో 
వచ్చినప్పటికీ అతిథిని గృహస్థుడు తిరస్మరించరాదు. రాత్రి సమయమున ఇంటిలో 
భోజనములు ముగిసిన తరువాత వచ్చినప్పటికీ అతిథిని నిరాహారిగా నిద్రింపజేయరాదు”. 
అతిథి సత్కారము వలన ప్రాప్తించు ఫలమును మనుమహర్షి నుడువుచున్నాడు. 
శ్లో॥ న వై స్వయం తదశ్నీయాదతిథిం యన్న భోజయేత్‌ | 
ధన్యం యశస్యమాయుష్యం స్వరం వాతిధిపూజనమ్‌ ॥ (మను. 11-106) 


Sa సక ల. ఈ) 


ఆజా భారతీయ ధర్మం 

“ఆహార పదార్థములను అతిథి భుజించిన వెనుకనే గృహస్థుడు భుజింప 
వలయును. విధిపూర్వక అతిథి సత్కారము శ్రేయస్సును, దీర్షాయుస్సును, కీర్తిని, స్వర్గమును 
గూడా ప్రాప్తింపజేయును”. 


అతిథిని తిరస్మరించిన యెడల సంభవించు దుష్పలితములను పరాశరస్కృతి 
చక్కగా వర్ణించుచున్నది : 


శ్లో అతిథిర్యస్య భగ్నాశో గృహాత్రతినివర్తతే I 
పితరస్తస్యనా£_ శృన్తి దశవర్నాణి పంచ చ ॥ (పరాశర 1-45) 


శ్లో॥ కాష్టభారసహ(ప్రేణ ఘృతకుంభశతేన చ । 
అతిథిర్యస్య భగ్నావస్తస్య హోమో నిరర్థకః 1 (పరాశర 1-46) 


ఇంటికి వచ్చిన అతిథి నిరాశ-నిస్ఫృహలతో, భన్నమనస్సుడై రిక్తహస్తములతో 
తిరిగి వెళ్ళిన యెడల కలుగు దుష్పరిణామములను గురించి చర్చిస్తూ పరాశర మహర్షి 
ఇట్లు చెప్పుచున్నాడు. 

వి గృహస్థుని ఇంటికి వచ్చిన అతిథి నిరాశ చెంది అనగా ఆదర -సత్మార్యము 
లను పొందక, భగ్నమనస్సుడై తిరిగి వెళ్ళునో, అట్టి గృహస్సుని పితృదేవతలు అది తమ 
వంశకళంకముగా భావించి, ఆ గృహస్థునిపై కోపము వహించి, అతని చేతితో నిచ్చు 
అన్నముగాని, జలముగాని, శ్రాద్ధతర్పణాదులు గాని పదునైదు సంవత్సరముల పాటు 
(గహింపరు. ఆ వంశ-కళంకుని ద్వారా ఇవ్వబడు శ్రాద్ధ తర్పణాదులతో తృప్తి జెందుట 
కంటె ఆకలి దప్పులతో శపించుటయే మేలని తలంతురు. అపాత్రుడిచ్చు అన్న-పానీయ 
ములతో తృప్తిజెందుట కంటె ఆకలి దప్పులను సహించుట మంచిదని తలంతురు. 


కావున, అతిథిని ఉపేక్షించిన యొడల గల్లు దుష్పరిణామమేనగా జా పితృదేవతల 
కోపము మరియు వారి యొక్క దుర్గతి. 


తరువాత, వేయి మణుగుల సమిధలతోను, నూరు ఘటముల (కుండల) 
నేతితోను నిత్యము యజ్ఞ-యాగాది కర్మలాచరించినప్పటికి అతిధి-ఉపేక్షా పాపము నుండి 
నిష్కృతి లభించదు. దాని అర్ధమేమనగా - దేవగణము కూడా అతిథి-ద్వేషి ద్వారా 
ఈయబడిన ఆహుతులను స్వీకరించడు. అతని యజ్ఞ-యాగాదులు నిష్టలములై పోవును. 


er. 114 ఆం 


భారతీయ ధర్మం ——౪ 

దీని యొక్క అభి ప్రాయమేమనగా - అతిథి అవమానము వలన సంభవించు 

పాపమునకు ప్రాయశ్చిత్తము కూడా లేదు. ఈ అపరాధమునకు శిక్ష కేవలము ఆ 
వ్యక్తియే గాక, అతని యొక్క పితృదేవతలు కూడా అనుభవించవలసి యుండును. 


అస్య విధ్యుక్త కర్మలు : 

దేవతలు, పితృలోకవాసులు, బుషులు, అతిథులు, సమస్త జీవరాశులు 
గృహస్థునిపై ఆధారపడియున్నవి గనుక వారిని తృప్తిపరచుటకు గృహస్థుడు ఉచిత కర్మల 
నాచరించవలయునని మనుమహర్షి ప్రబోధించుచున్నాడు : 


శ్లో॥ బుషయః పితరో దేవా భూతాన్యతిథయస్తథా | 
ఆశాసతే కుటుంబిభ్యస్తేభ్యః కార్యం విజానతా 1 (మను. 11-80) 


బుషులు, పితృలోకవాసులు, దేవతలు, సమస్త ప్రాణులు, అథితులు 
కుటుంబీకుల నుండి సహాయము నాశించుతూ వారి వైపే చూచుచుందురు. కావున, 
విజ్ఞులైన గృహస్థులు క్రిందనుదాహరింపబడిన కర్మల నాచరించవలయును. 


శ్లో స్వాధ్యాయే నార్బయేతర్తీన్లోమైర్దేవా న్యధావిధి | 
పిత్యాన్‌ శ్రాద్ధెశ్చ న్యూనన్నైర్భూతాని బలికర్మణా 1 (మను. I-81) 


వేదాధ్యయనము చేత బుషులను, హోమము చేత దేవతలను, శ్రాద్ధముల 
చేత పితరులను, ఆహారము మొదలగు వానిచేత అతిధులను, బలిచేత భూతములను 
విధి పూర్వకముగా తృప్తిపరచవలయును. వారిని ప్రసన్నులను జేయవలయును. 


కొన్ని వైదిక కర్మల నాచరించుటకు గృహస్టులే అర్హులు. రామాయణములోని 
ఘటన మనందరికి తెలిసినదే గదా! సీతాదేవిని అరణ్యములో వదలిన తరువాత 
శ్రీరామచంద్ర ప్రభువు అశ్వమేథ యాగము నాచరింప తలపెట్టెను. ఈ యాగము 
సతీసమేతముగా చేయవలయును. శ్రీరామునకు ద్వితీయ వివాహమును ప్రతిపాదించితిరి 
పండితులు. శ్రీరాముడు యా ప్రతిపాదనను త్రోసిపుచ్చి తన ఏకపత్నీ వ్రతమును పాటించి, 
ఆదర్శ పురుషుడాయెను. సువర్ణము చేత చేయబడిన సీతను ప్రక్షనుంచుకొని, యాగమును 
పూర్తిచేసిన ధర్మానుష్టానపరుడు శ్రీరామచంద్రుడు. అన్నివిధముల ఆదర్శ గృహమేథి 
శ్రీరాముడు. 

115 


౧ భాకతీయ ధర్ణం ——గఇా 

సమస్త మానవజాతికి జన్మనిచ్చునది గృహస్థాశ్రమము. సమస్త ఆశ్రమముల 
వారికి ఆధారభూతమైనది గృహస్థాశ్రమము. సమస్త ప్రాణికోటిని పోషించునది గృహ 
స్థాశ్రమము. ధర్మానుష్టానమున కాలవాలమైనది గృహస్థాశ్రమము. ఆదర్శ పౌరులను 
తయారుచేయునది గృహస్థాశ్రమమే. 

కావున, ఆశ్రమములలో కెల్ల గృహస్థాశ్రమము అతి శ్రేష్టమయినదని 
చెప్పబడుచున్నది. 
వానప్రస్థాశ్రమము శ 

గృహమేధి తన ఆశ్రమ ధర్మములను విధి పూర్వకముగా నిర్వర్తించిన తరువాత, 
ఎప్పుడైతే తన శరీరముపై వార్ధక్య చిహ్నములు కనిపించునో, తన బిడ్డలు పెద్దవారై 
గృహనిర్వహణ బాధ్యతలు స్వీకరింప సమర్దులై యుందురో అపుడు తాను అరణ్యములకేగి 
ఇంద్రియ సంయమమును గలిగియుండి తపస్సు నాచరింపవలయునని మనుస్కృతి బోధించు 
చున్నది. 


శ్లో ఏవం గృహావ్రమే స్థిత్వా విధివత్సాతకో ద్విజః | 
వనే వసేత్తు నియతో యథావద్విజితేంద్రియః ॥ (మను. ౪|-1) 


“గృహస్థుడు తన గృహాశ్రమ ధర్మములను విధిపూర్వకముగా నిర్వర్తించిన 
తరువాత విజితేంద్రియుడై వనమున కేగి అచట నివసించవలయును”. 


శ్లో గృహస్థస్తు యధా పశ్యేద్వలీపలితమాత్మనః 1 
అపత్యస్యైవ చాపత్యం తదారణ్యం సమాశ్రయేత్‌ ॥ (మను. VI-2) 


“ఎప్పుడు గృహవేధి తన శరీరము ముడతలు పడుటయు, వెంట్రుకలు తెలుపుగా 
నగుటయు, కుమారునికి కుమారుడు కలుగుటయు చూచునో, అప్పుడు అతడు వనమున 
కేగవలయును”. 


శ్లో॥ సంత్యజ్య గ్రామ్యమాహారం సర్వందైవ పరిచ్చదమ్‌ । 
పుత్రేషు భార్యాం నిక్షిష్యవనం గచ్చేత్సహైవ వా! (మను. ౪1-39) 


తన నిత్యక్రమ ఆహారమును, గృహ సామగ్రినంతయు పరిత్యజించి, అతడు 


116 


౧ భాకకీయ ఢర్ణం—ాగాఆగ 
భార్యా సహితముగా గాని లేక భార్యను పుత్రుల యొక్క సంరక్షణలో ఉంచిగాని వనమున 
కేగవలయును. 


శ్లో స్వాధ్యాయే ఇత్యయుక్తః స్యాద్ధాంతో మైత్రః సమాహితః | 
దాతా నిత్యమనాదాతా సర్వభూతానుకంపకః 11 (మను. VI-8) 


వానప్రస్థుడు ఎల్లప్పుడు శాస్తాధయనమును చేయుచుండ వలయును. ప్రతి 
వ్యక్తి యందు స్నేహ భావమును కలిగియుండవలెను. మనస్సును పూర్తిగా స్వాధీనమందు 
ఉంచుకొన వలయును. తన శక్యానుసారముగా ప్రతిరోజు భిక్ష నొసంగవలెను. కాని, 
ప్రతిఫలముగా నేమియు ఆశించగూడదు. సమస్త ప్రాణులయందు దయను గలిగి 
యుండవలెను. 


శ్లో అగ్నీ నాత్మని వైతానాం సమారోష్య యధావిధి | 
అనగ్నిరనికేతః స్యాన్మునిర్మూల ఫలాశనః 1 (మను. ౪1-25) 


విధి పూర్వకముగా నిత్యము నైతానికాగ్నిహోత్రము నాచరించుచూ, గృహహీనుడై 
అగ్నినుపయోగించక, కందమూలములను, ఫలములను మాత్రమే భుజించుచు వానప్రస్థుడు 
జీవించవలయును. 


శ్లో అ ప్రయతః సుఖార్జేషు బ్రహ్మచారీ ధరాశయః | 
శరణేష్వమమశ్చైవ వృక్షమూల నికేతనః॥ (మను. VI-26) 


వానప్రస్థుడు శరీర సుఖముల కొరకు ఎటువంటి ప్రయత్నములను చేయరాదు. 
కఠినమైన బ్రహ్మచర్యమును పాటించవలయును. ధరాతలము పైననే పరుండ వలయును. 
అతడు ఎటువంటి గృహవసతిని అనురాగమును కలిగియుండకూడదు. చెట్టు మొదట 
నున్న ధరాతలమునే తన గృహముగా నెంచవలయును. 


శ్లో! తాపసేస్వేవ విప్రేషు యాత్రికం బైక్షమాహరేత్‌ | 
గృహమేధిషు చాన్యేషు ద్విజేషు వనవాసిషు ॥ (మను. VI-27) 
అత్యవసర పరిస్థితులలో వానప్రస్థుడు యతీశ్వరులైన బ్రాహ్మణుల వద్ద నుంది 
భిక్షను స్వీకరించవచ్చును. అది సాధ్యపడని యెడల వనవాసులైన బ్రాహ్మణ దంపతుల 


నుంచి శరీర పోషణార్థమై భిక్షను తీసికొనవచ్చును. 
i 117 


ha వా భారతీయ ధర్భం 
శ్లో గ్రామాదాహృత్య వాశ్నీయాదష్టా గ్రాసాన్వనే వసన్‌ । 
ప్రతిగృహ్య పుటేనైవ పాణినా శకలేన వా॥ (మను. ౪1-28) 
(అది కూడా సాధ్యపడని యెడల) అతడు సమీపమున నున్న గ్రామమున కేగి 
భిక్ష తీసుకొని, తిరిగి వనమునకు వచ్చి, అపుడు ఎనిమిది పిడికెళ్ల అన్నమును మాత్రమే 
ఆకులో గాని, మట్టిపాత్రలో గాని లేక చేతిలో గాని పెట్టుకొని తినవలెను. 


శో ఏతాశ్చాన్యాశ్ళ సేవేత దీక్షా విప్రో వనే వసన్‌ | 
వివిధా శ్చాపనిషదీరాత్మ సంసిద్ధయే శ్రుతీః ॥ (మను. ౪1-29) 


వనములో నివసించుచు, వానప్రస్థుడై పై నుదాహరించిన నియమములను 
గాని లేక అన్య శాస్త్రీయ నియమములను గాని పాటించవలయును మరియు ఆత్మ 
సాక్షాత్మారము కొరకు వేదములలోను, ఉపనిషత్తులలోను విధించిన నియమముల 
నాచరించవలయును. 


సన్నాసాశ్రమము : 
జీవితము యొక్క తృతీయ భాగములో పై నుదాహరించిన వానప్రన్థాశ్రమ 


ధర్మముల నన్నింటిని ఆచరించిన పిదప, చతుర్ధ భాగములో అన్నింటిని పరిత్యజించి, 
సన్న్యాసాశ్రమమును స్వీకరించవలయునని మనుస్కృతి బోధించుచున్నది. 


శ్లో॥ వనేషు చ నిహృత్యైవం తృతీయం భాగమాయుషః | 
చతుర్ధమాయుషో భాగం త్యక్వా సంగాన్పరివ్రజేత్‌ 1 (మను. ౪1-939) 
పై నుదహరించిన విధముగా జీవితములో మూడవ దశను వనములో 
గడిపి, నాల్బవదశయందు సన్వ్యాసాశ్రమమును స్వీకరించి, సర్వమును త్యజించి, పూర్తి 
వైరాగ్యమును గలిగియుండవలెను. శ 


శో బుణాని క్రీణ్యసాకృత్య మనో మోక్షే నివేశయేత్‌ । 
అనపాకృ్ళత్య మోక్షం తు సేవమానో ప్రజత్యధః ॥ (మను. ౪1-85) 


బుణత్రయమును (దేవతలు, బుషులు, పితరుల యొక్క) తీర్చిన వెనుకనే ఏ 
వ్యక్తియెనను మోక్షము కొరకు అనగా సన్వ్యాసాశ్రమమును అవలంభించుటకు నిశ్చయించు 


T18 


౧ భాకకీయ ధరం ———గాఆగ 
కొనవలెను. ఈ బుణములను తీర్చకుండా, మోక్షము కొరకు ప్రయత్నించు వ్యక్తి 
నరకమునకు పోవును. 
శ్లో అధీత్య విధివద్వేదాన్పుత్రాంశ్చొత్సాద్య ధర్మతః | 
ఇష్టా చ శక్తితో యజ్జై ర్మనోమోక్షే నివేశయేత్‌ 1 (మను. ౪1-86) 

విధి పూర్వకముగా వేదాధ్యయనమును చేసి, ధర్మబద్ధముగా పుత్ర సంతానమును 
బడసి, శక్యానుసారముగ వేరేవేరు యజ్ఞముల నాచరించిన పిదపనే, వ్యక్తి మోక్షము 
కొరకు అనగా సన్వ్యాసాశ్రమమును స్వీకరించుటకు నిర్ణయించుకొనవలెను. 


సన్వ్యాసమును స్వీకరింప ఎవడు అర్హుడు అను విషయమును గురించి 
సన్వ్యాసోపనిషత్తు క్రింది విధముగ చెప్పుచున్నది : 
శ్లో చత్వారింశ త్సంస్మారసంపన్న స్పర్వతో విరక్తశ్చి ! 
త్తశుద్ధి మేత్యాశాసూ యేర్యాహంకారం డగ్జ్వా॥ 
సాధన చతుష్టయ సంపన్న ఏవ సన్వ్యస్తు మర్షతి ॥ 
(సన్వ్యాసోపనిషత్తు. 2-1) 
నలువది సంస్మారములు గలవారు, సర్వతో విరక్తుడు, చిత్తశుద్ధిని పొంది 
ఆశ, అసూయ, ఈర్య్య, అహంకారములను దహింపచేసి, సాధన చతుష్టయ సంపన్నుడైన 
వాడే సన్వసింప నర్లుడు. 
ఎటువంటి వ్యక్తికి సన్వాసము నీయకూడదు? అను విషయముపై శ్రుతి 
ఇట్లు బోధించుచున్నది : 
శ్లో వ్రతయజ్ఞ తపోదాన హోమ స్వాధ్యాయ వర్ణితమ్‌ | 
సత్య శౌచ పరిభ్రష్టం సన్న్యాసం నైవ కారయేత్‌. ॥ 
(సన్వ్యాసోపనిషత్తు. 2-5) 
వ్రతములు, యజ్ఞములు, తపస్సు, దానము, హోమము, స్వాధ్యాయము లేని 
వానిని, సత్యశౌచభ్రష్టుని సన్వ్యాసిని చేయరాదు. 


119 


అగా భారతీయ ధరం ——-్టా 
ఇపుడు, సన్నాసి యొక్క ఆహార విహారములు, అనుష్టానమును గురించి, 
శ్రుతి, స్కృతు లేమి చెప్పుచున్నవో విచారిచెదము. 


శ్లో అనగ్నిరనికేతః స్యాద్గామమన్నార్థమా(శ్రయేత్‌ 1 
ఉపేక్షకో౭.సంకుసుకో మునిర్భావ సమాహితు ॥ 
(మను. ౪1-48) 


నివసించుటకు గృహమును, వంట చేయుటకు అగ్నియు లేనటువంటి సన్యాసి 
గ్రామములోనికి భిక్షకు వెళ్ళవచ్చును. అతడు దేహభ్రాంతిని వదిలి, బ్రహ్మనిష్టా గరిష్టుడై 
యుండవలెను. 


సన్నాసి భిక్ష నెవరినుండి స్వీకరింపవలెను. ఎట్లు స్వీకరింపవలెను. స్వీకరించిన 
దాని నెట్లు భుజింపవలయునో [శ్రుతి చక్కగా వివరించుచున్నది. 


మం. త్రిషువర్లేషు భిక్షాచర్యం చరే త్వాణి పాత్రేణాశనం | 
కుర్యాదౌషధవ దశన మాచరే దౌషధవ దశనం ప్రాశ్నీయాత్‌ ॥ 
(సన్వ్యాసోపనిషత్తు - 1) 
మూడు వర్ణములవారి ఇండ్లయందు భిక్షాటనము నాచరించవలెను. చేయి 
యను పాత్రలోనే భుజింపవలెను. (భిక్ష చేతిలోనే పెట్టించుకొని, చేతిలోనే తినవలెను). 
జెషథధము వలె భోజనము చేయవలెను. అన్నమును బెషధమును వలె తినవలెను. 
(అనగా తక్కువగాను, రుచిని చూడకయు తినవలెను). 


శ్లో ఏకకాలం చరే ద్భెక్షం న ప్రసజ్జేత విస్తరే । 
ఖైక్షే ప్రసకో హి "యతిర్విషయేష్పసి సజ్జతి | (మను. ౪1-55) 


సన్నాసి రోజుకు ఒకసారి మాత్రమే భిక్షను తీసికొనవలెను. ఎట్టి పరిస్థితులలోను 
ఒక్కసారి కంటే ఎక్కువ తీసికొనకూడదు. భిక్ష యందు ప్రీతిగల సన్నాసి విషయలోలుడై 
చరించును. 


ఇదే విషయమును (శ్రుతిమాత గూడా బోధించుచున్నది. 


120 


ఖా” భారతీయ ధర్శం న మ శ 
మం. యథాలాభ మళశ్నీయాత్‌ ప్రాణ సంధారణార్థం 
యథా మేదో వృద్ధిర్న జాయతే ------ 
(సన్వ్యాసోపనిషత్తు - 1) 
ప్రాణము నిల్పుకొనుటకై దొరికినంతవరకే తినవలెను. కొవ్వు పెరగరాదు) 
సన్నాసి యొక్క ప్రవర్తన : 
సన్నాసి ఎట్టి పరిస్థితిలోను కోపోద్రిక్తుడు కాకూడదు. పరుష వాక్యములను 
ఓర్పుతో సహించవలెను. ఎవరితోను శత్రుత్వమును కలిగియుండకూడదు. 
శ్లో; అతివాదాం స్పితిక్షేత నావమన్యేత కంచన । 
సప్తద్వారావకీర్ణాం చ న వాచమనృతాం నదేత్‌ ॥ (మను. ౪1-47) 
సన్నాసి ఎంత అసహ్యమైన పరుషవాక్యములనైనను సహించవలెను. ఏ వ్యక్తిని 
అగౌరవపరచగూడదు. ఈ శరీరమున్నంత వరకు ఎవరితోను శత్రుత్వమును పెంపొందించు 
కొనకూడదు. 
శ్లో క్రుద్ధస్తం న ప్రతిక్రుద్దే ద్మాఉష్టః కుశలం వదేక్‌। 
సప్తద్వారావకీర్ణాం చ న వాచమనృతాం వదేత్‌ ॥ (మను. ౪1-18) 
ఎవరైనా కోపగించుకొనినప్పటికీ ప్రతిక్రియగా కోపోద్రిక్తుడు కాకూడదు. ప్రియ 
వాక్యములనే ఎల్లప్పుడు పలుకవలయును. అసత్యమును పలుకకూడదు. 
శ్లో అధ్యాత్మరతిరాసీనో నిరపేక్షో నిరామిషః | 
అత్మనైవ సహాయేన సుఖార్జీ విచరేదిహ ॥ (మను. ౪1-49) 
సన్నాసి ఎల్లప్పుడు బ్రహ్మచింతనతో బ్రహ్మనిష్టుదై ప్రపంచములో సంచరించు 
చుండవలెను. ఏ విధమైన ఆశలుగాని, కోరికలుగాని కలిగియుండకూడదు. ఆత్మా 
రాముడై, ఆత్మతృప్తుడై, పరమానంద భరితుడై యుండవలెను. 
శ్లో అభిపూజిత లాభాంస్తు జుగుప్పేతైవ సర్వశః 
అభిపూజితలాఖైశ్చ యతిర్యుక్షోం. పి బద్ధ్యతే ॥ (మను. ౪1-58) 


( 121 బు 


2 భారతీయ ధర్మీం సాంతం 

సన్న్యాసి గౌరవ సన్మానములతో గూడిన భిక్షను ఎల్లప్పుడు జుగువ్సతో వర్ణింప 
వలయును. ఎందువలననగా - సన్మానముతో గూడిన భిక్ష సన్వాాసిని బద్దుని చేయును. 
అట్లు కానిది ముక్తిని కలుగజేయున. 


శ్లో! అల్పాన్నాభ్యవహారేణ రహః స్థానాసనేన చ | 
ప్రీయమాణాని విషయైరింద్రియాణి నివర్తయేత్‌ ॥ (మను. VI-59) 


అల్పాహారమును భుజించుచు, ఏకాంతముగా నివసించును. విషయముల 
వైపు పరుగిడుచున్న ఇంద్రియములను అదుపులో నుంచవలయును. 


శ్లో ఇంద్రియాణాం నిరోధేన రాగద్వేష క్షయేణ చ। 
అహింసయా చ భూతానామమృతత్వాయ కల్పతే ॥ (మను. ౪1-60) 


విషయేంద్రియములను నిరోధించుట (అదుపులో నుంచుట) వలనను, 
రాగద్వేషములను క్షయింపచేయుట వలనను, అహింసా పాలన వలనను సన్నాసి ముక్తిని 
బొందుట కర్పుడగును. 


శ్లో॥। అధర్మ(ప్రబవం దైవ దుఃఖయోగం శరీరిణామ్‌ । 
ధర్మార్థ ప్రభవం చైవ సుఖసంయోగమక్షయమ్‌ ॥ (మను. VI-64) 


శరీరధారులు (మానవులు) అధర్మాచరణ వలన ఎట్లు దుఃఖము ననుభవించు 
చున్నారో, ధర్మాచరణ వలన ఎట్లు అక్షయమైన (అనంతమైన) సుఖము ననుభవించు 
చున్నారో సన్నాసి విచారణ చేసి, తెలిసికొనవలయును. 


శ్లో సంరక్షణార్థం జంతూనాం రాత్రానహని వా సదా । 
శరీరస్యాత్యయే చైవ సమీక్ష్య వసుధాం చరేత్‌ ॥ (మను. ౪1-68) 


సన్నాసి భువిపై సంచరించునపుడు క్రిమికీటకాదులకు హింస జరుగకుండు 
నటుల భువిని జాగ్రత్తగా పరిశీలించుచు నడువవలయును. 


శ్లో; అహింసయేంద్రియా సంగైర్వైదికైశ్సైవ కర్మభిః । 
తపసశ్చరణైశ్చోగైః సాధయంతీహ తత్పరమ్‌ ॥ (మను. ౪1-75) 


122 


ఉంటా భాకీయ ధర్ణం ——గాఆ) 

అహింసాపాలన వలన, ఇంద్రియ-విషయముల యొక్క అసంగత్వము వలన, 
వేదవిహిత విధ్యుక్త కర్మాచరణ వలన మరియు కఠోర తపస్సు వలన సన్నాసులు 
పరమపదమును పొందుదురు. 


శ్లో అస్థిస్థూణం స్నాయుయుతం మాంసశోణిత లేపనమ్‌ । 
చర్మావనద్ధం దుర్గంధి పూర్ణం మూత్రపురీషయోః ॥ 
శ్లో జరాశోకసమావిష్టం రోగాయతనమాతురమ్‌ | 
రజస్వలమనిత్యం చ భూతావాసమిమం త్యజేత్‌ ॥ (మను. ౪1-76,77) 


ఆస్థులు, మజ్జ, రక్తమాంసములతో గూడినదియు, చర్మము కప్పబడినదియు, 
మూత్ర పురీషములతో దుర్గంధయుతమైనదియు, జరాశోకగ్రస్తమైనదియు, రోగములకు 
పుట్టినిల్లు అయినదియు, ఆకలిదప్పులచేత బాధింపబడునదియు, అనిత్యమయినదియు, 
పంచభూతాశ్యకమయినదియునగు ఈ శరీరముపై సాధకునకు ఎటువంటి మమకారము 
నుండకూడదు. 
శ్లో నదీకూలం యథా వృక్షో వృక్షం వా శకునిర్యధా | 
తథా త్యజన్నిమందేహం కృచ్రాద్లాహాద్విముచ్యతే 1 (మను. ౪1-78) 
నది ఒడ్డుననున్న వృక్షము నదిలో పడి కొట్టుకొనిపోవునపుడు పక్షులు ఆ వృక్షమును 
ఎట్లు వదిలిపెట్టునో, అట్లు సన్న్యాసి ఈ శరీరమును వదిలి, జనన-మరణ చక్రము 
నుండి విముక్తుడగుచున్నాడు. 
Eu యదా భావేన భవతి సర్వభావేషు నిస్ఫృహః। 
తథా సుఖమవాప్పోతి ప్రేత్య చేహ చ శాశ్వతమ్‌ 1 (మను. V1-80) 
ఎప్పుడైతే సన్నాసి ప్రపంచ విషయములయందు దోష దృష్టిని గలిగియుండి, 
నాటినుండి పూర్తిగా నిఃస్పృహుడై యుండునో, అప్పుడే అతడు ఇహలోక సుఖమును, 
మరణానంతరము పరలోక సుఖమును బడయగలడు. 
శ్లో అనేన విధినా సర్వాంస్వక్వా సంగాచ్చనైః శనైః । 
సర్వ ద్వంద్వ వినిర్యుకో బ్రహ్మణ్యేవావతిష్టతే ॥ (మను. VI-81) 


123 


ఆం భాకకీయ ధరం ———ాగాఆగ 
ఈ విధముగ ప్రాపంచిక విషయములను ఒకదాని తరువాత నొకటి నిదానముగా 
అన్నింటిని త్యజించి, ద్వంద్వాతీతుడై సాధకుడు కడకు బ్రహ్మములో లీనుడగును. 
పై నుదాహరించిన సూక్తులయొక్క పూర్తి సారంశరూపములో, సన్న్యాసి ఆవశ్యముగా 
అనుష్టింపవలసిన ధర్మములను నారదపరివ్రాజకోపనిషత్తు ఇట్లు బోధించు చున్నది : 
శో (ప్రేరయేద్వా తథా భిక్షుః స స్వప్నేం_ పిన కదాచన । 
జాయా భ్రాతృ సుతాదీనాం బంధూనాం చ శుభాశుభమ్‌ ॥ 
శ్రుత్వా దృష్ట్యా న కంపేత శోకహర్నా త్యజే ద్యతిః | 
అహింసా సత్యమస్తేయం బ్రహ్మచర్యా పరిగ్రహః ॥ 
అనౌద్ధత్య మదీనత్వం ప్రసాద స్టె్య్య మార్దవమ్‌ | 
అస్నేహో గురుశుశూషా శ్రద్దా క్షా కొతతదికి ర్దమ శృమః ॥ 
ఉపేక్షా ధైర్య మాధుర్యే తితిక్షా కరుణా తథా । 
హీ స్తథా జ్ఞానవిజ్ఞానే యోగో అఘ్వశనం ధీతిః ॥ 
విష ఏష స్వధర్మో విఖ్యాతో యతీనాం నియతాత్మనామ్‌ । 
నిర్వంద్వో నిత్యసత్త్వస్ట స్థ స్సర్వత్ర సమదర్శనః 11 
(నారద పరివ్రాజకోపనిషత్తు 4. 9-18) 
భిక్షువు (సన్నాసి) స్వప్నములోనైనను పరిగ్రహమును గురించి చింతించగూడదు. 
భార్యాభ్రాతృ పుత్రాదుల యొక్క శుభాశుభములను చూచినపుడు గాని, వినినప్పుడు గాని 
సన్నాసి సంతసముగాని, దుఃఖముగాని పొందగూడదు. 


1) అహింస, 2) సత్యము, 8) అస్తేయము, 4) బ్రహ్మచర్యం, 5) అపరిగ్రహము, 
6) గర్వరాహిత్యము, 7) అదీనత్వము, 8) ఇంద్రియశుద్ధి, 9) స్టెర్యము, 10) అర్జనము, 
11) స్నేహము లేకుండుట, 12) గురు శుశ్రూష, 18) శ్రద్ధ, 14) సహనము, 15) 
దమము (బాహ్యేంద్రియ నిగ్రహము), 16) శమము (అంతరింద్రియ నిగ్రహము), 
17) ఉదాసీన భావము, 18) ధైర్యము, 19) మధుర భావము, 20) తితిక్ష 21) కరుణ, 
22) లజ్జ, 23) శాస్త్రజ్ఞానము, 24) విజ్ఞానము, 25) యోగము, 26) మితభోజనము, 


124 


స భారతీయ ధర్మం నమక 
27) ధృతి - ఈ 27 ధర్మములను నియమశీలురగు సన్యాసులు అవశ్యముగా అనుష్టింప 
వలయును. మరియు సన్వ్యాసి ద్వంద్వాతీతుడుగను, సర్వదా సత్వ్వగుణాశ్రితుడుగను, 
సమస్త భూతములయందు సమాన భావము గలవాడుగను నుండవలెను. 


సన్నాసి ఏఏ గుణముల నాశ్రయించిన పతితుడగునో (శ్రుతి బోధించుచున్నది. 


మం. తృష్టా క్రోధో. నృతం మాయా లోభమోహొ ప్రియా ప్రియే | 
శిల్పం వ్యాఖ్యాన యోగశ్చ కామోరాగ పరిగ్రహః ॥ 


అహంకారో మమత్వంచ చికిత్సా ధర్మసాహసమ్‌ | 
ప్రాయశ్చిత్తం ప్రవాసశ్చ మంత్రౌషధ గతాశిషః ॥ 
ప్రతిషిద్ధాని చైతాని సేవమానో ప్రజేదధః ॥ 
(నారద పరివ్రాజకోపనిషత్తు 4. 5,6 1/2) 
1 ఆశ, 2) క్రోధము, 8) అసత్యభాషణము, 4) మాయ, 5) లోభము, 6) 
మోహము, 7) ప్రియము, 8) అప్రియము, 9) చిత్రలేఖనము, 10) వ్యాఖ్యానము, 11) 
కామము, 12) రాగము, 13) పరిగ్రహము, 14) అహంకారము, 15) మమకారము, 
16) వైద్యము, 17) అనేక ధర్మాచరణము, 18) ప్రాయశ్చిత్తము, 19) విదేశ సంచారము, 
20) మంత్రములు, 21) జెషధములు, 22) పరుల నాశీర్వదించుట - ఇవన్నియు 
సన్న్యాసులకు నిషిద్ధములు. వీటిని ఆశ్రయించినచో సన్న్యాసి పతితుడగును. 


ధర్మాచరణ యొక్క అవశ్యకత మరియు విశిష్టత : 


వర్ణాశ్రమ ధర్మములను గురించి, మానవుడు పెంపొందించు కొనవలసిన 
సద్దుణములను గురించి, వర్ణించవలసిన దుర్దుణములను గురించి సనాతన ధర్మము 
యొక్క ప్రబోధములను విచారించిన అనంతరము ధర్మాచరణ యొక్క ఆవశ్యకతను, 
దాని యొక్క విశిష్టతను గురించి సనాతన ధర్మము ఏమి బోధించుచున్నదో తెలిసికొందము. 


ధర్మాచరణ వలన మానవునకు సంరక్షణ లభించును. ఆత్మవిశ్వాసము 
పెంపొందును. ధర్మము నాచరించని వ్యక్తిని ఆ ధర్మమే నశింపచేయును. ఈ విషయమును 
మనుస్ఫృతి చక్కగా వర్ణించుచున్నది. 


125 


శ్లో ధర్మ ఏవ హతో హంతి ధర్మో రక్షతి రక్షితః ॥ 
తస్మాద్ధర్మో న హన్తవ్యో మానో ధర్మో హతో౭_ వధీత్‌ ॥| 
(మను. ౪||!-15) 


ఎవడు ధర్మమున నశింపజేయునో అతనిని అదే ధర్మము నశింపచేయును. ఎవడు 
ధర్మమును రక్షించునో అట్టి ధర్మమే అతనిని రక్షించును. కావున ధర్మమును ఎట్టి పరిస్థితి 
లోను నిర్లక్ష్యము జేయరాదు. అట్లు చేసిన యెడల అది మనలను నశింపజేయును. 


పై సూక్తి ధర్మాచరణ యొక్క ఆవశ్యకతను, దానియొక్క విలక్షణ లక్షణమును 
తెలియజేయుచున్నది. 


మనము ధర్మమును రక్షించిన యెడల అది మనలను రక్షించును అను నగ్న 
సత్యమును శ్రీవాల్మీకి రామాయణము గూడా చాటుచున్నది. 


శ్రీరాముడు అరణ్యమునకు వెళ్ళేముందు తల్లియెన కౌసల్య వద్దకు అనుజ్ఞ కొజికు 
వెళ్ళెను. పదునాల్గు సంవత్సరములు తనకు దూరముగా పోయే తనయునికి ఏమి ఇవ్వాలి 
అని ఆలోచించినది కౌసల్యాదేవి. పాపం! కౌసల్యకి ఏమి ఇవ్వాలో తెలియలేదు. కొంచెము 
సేపు దీర్ధముగా ఆలోచించి, ఇట్లు చెప్పినది : 


శ్లో; యం పాలయసి ధర్మం త్వం ధృత్యాచ నియమేన చ ॥ 
స వై రాఘవ శార్జూల ధర్మస్వా సుభిరక్షతు ॥ (అయోధ్య, 15-38) 
రాఘవా! నీ రక్షణ కొజుకు నేను చేయగల్గింది ఏమియూ లేదు. ధర్మం ఒక్కటే 
నిన్ను రక్షించునది. ఏ-ధర్మాన్నైతే నీవు ధైర్యముగా నియమముగా నిత్యమూ పాలిస్తూ 
వచ్చావో, ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది. నేను నీకిచ్చే ఆశీర్వాదమిదే నన్నది. ధర్మాన్ని 
మనము,కాపాడితే, ధర్మం మనల్ని కాపాడుతుంది. 
ఇదియే సనాతన ధర్మము ప్రబోధిస్తున్న అతి ముఖ్యమైన అంశము. 


మానవుడు శరీరమును వదలి పరలోకములకు వెళ్ళునపుడు ధనసంపత్తులు 
వెంటరావు. అతను ఆచరించిన సత్మర్మల లేక దుష్కర్మల యొక్క ఫలితము మాత్రమే 
అతనిని అనుసరించును. తత్భ్ఫలితముగా స్వర్గసుఖములను గాని లేక నరయాతనలను 


| గాని జీవుడు అనుభవిచవలసియుండును. కావున ధర్మాచరణ మానవునకు అత్యావశ్యక 
మయినది. 


శ్లో! ఏక ఏవ సుహృద్ధర్మో నిధనే£. ప్యఉయాతి యః | 
శరీరేణ సమం నాశం సర్వమన్యద్ధి గచ్చతి i (మను. VIII-17) 


మానవుడు శరీరమును వదిలివెళ్ళునపుడు తానాచరించిన ఒక్క సద్ధర్మము మాత్రమే 
అతని ననుసరించును. మిగిలిన వన్నియు శరీరముతోనే నశించిపోవును. 


ఇదే విషయమును మరియొక సూక్తి ఇట్లు నుడువుచున్నది! 


శ్లో అనిత్యాని శరీరాణి విభవో నైవ శాశ్వతః | 
నిత్యం సన్నిహితో మృత్యుః కర్తవ్యో ధర్మ సంగ్రహః ॥ 


శరీరము అనిత్యమైనది (నశించిపోవునది). భోగభాగ్యములు కూడా శాశ్వతములు 
కాదు. 


aa ౨ ౬ 


మానవ జన్మముఖ్య ఉద్దేశ్యం 


ఒక రోజు వ్యాస మహర్షిగారు నడుచుకుంటూ వెళుతూవుంటే ఒక చిన్న పురుగు 
అతివేగంగా రోడ్డు దాటడం గమనిస్తాడు. మహర్ష్చిగారు ఆ పురుగుని చేతిలోకి తీసుకుని 
ఆ పురుగుకి మాట్లాడే శక్తిని ప్రసాదిస్తాడు. ఏమైంది అంత వేగంగా పరిగెడుతున్నావు 
అని ఆ పురుగుని ప్రశ్నిస్తాడు. అప్పుడు పురుగు ఈ విధంగా సమాధానం చెబుతుంది. 
మనుషులు తిరుగుతూ ఉంటారు కదా! వారి' కాలి క్రింద పడి చనిపోతే ఎలా! మహర్షి 
ఈ విధంగా అంటారు ఏమిటి నీకు కూడా ప్రాణభయం ఉంటుందా! పురుగు చెబుతుంది. 
అవును ప్రాణ భయము, (ప్రేమ, కామం, కుటుంబం 84 లక్షల జీవరాశులకు ఉంటాయి 
అని పురుగు వ్యాసమహర్షి గారికి చెబుతుంది. 


వ్యాసమహర్షి ఈ విధంగా చెబుతారు. 84 లక్షల జీవరాశులు వాటి కుటుంబం 
కోసం, ఇంద్రియ సుఖాల కోసం బ్రతుకుతున్నాయి. కుక్క పిల్లి, పులులు ఇలా కొన్ని 
జంతువులను గమనించినట్లయితే వాటి పిల్లల్ని వాటి వెంటే తీసుకు వెళ్ళడం చూస్తూ 
వుంటాము. మానవ జన్మ మాత్రం ఇంద్రియ సుఖాలను అనుభవించడం కోసం ఈ 
శరీరం లభించలేదు. కేవలం పరమాత్మ సాక్షాత్మారం పొందడం కోసమే లభించింది. 
84 లక్షల జీవరాశులు ఇంద్రియ సుఖాలు అనుభవిస్తున్నాయి. ఆత్మ సాక్షాత్మారం పొందే 
అవకాశం కేవలం మానవ జన్మకు మాత్రమే వుంది అని వ్యాస మహర్షి చెప్పారు. 


128 


శీమాన్సూరి కిషన్‌ గారు 1.100 
స్తక్టరల్‌ ఇంజనీర్‌ మరియు బిల్డర్‌ 
శ్రీమతి మాన్సూరి శోభారాణి గారు 
1-5-1003/107 పి, శ్రీనివాసం రోడ్డునెం. ౩, 

ఆల్వాల్‌ హిల్స్‌, ఓల్డ్‌ ఆల్వాల్‌, సికింద్రాబాద్‌ - 10. 


ఓయి శూద్ర: సంస్యారాత్‌ ద్విజ ఉయ్యకా 


